శ్రీ శంకర భగవత్సాదాః విజయంతే॥ 


శ్రీ ఆది శంకరాచార్య 


(జీవిత విశేషాలు, సిద్ధాంతం - సంక్షిప్తంగా) 


కళానిధి సత్యనారాయణ మూర్తి 
విశ్రాంత న్యాయశాఖ కార్యదర్శి 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము 


“సంస్కృత మిత్ర” 
డౌ॥ రేమెళ్ళ అవధానులు, 


M.Sc.(Nuclear Physics), M.A., Ph.D.(Sanskrit), M.A., Ph.D.(Jyotisha) 
Dy. Director(Computers), (Retd)., NIMS, Hyderabad. 


శ్రీ ఆది శంకరాచార్య 
(జీవిత విశేషాలు, సిద్ధాంతం - సంక్షిప్తంగా) 


కళానిధి సత్యనారాయణ మూర్తి 
డౌ॥ రేమెళ్ళ అవధానులు 


ప్రథమ ముద్రణ : డిసెంబర్‌, 2013 


కాపీరైట్‌ : శ్రీ వేదభారతి 
వెల : రూ. 25/- 
ప్రతులకు 

1. శ్రీ వేద భారతి 


"H" Block-34, Madhuranagar, Hyderabad - 500 
Ph. : 040-23812577 

Cell : 098494 59316 

e-mail : shrivedabharathi@gmail.com 
www.shrivedabharathi.in 
www.shrivedabharathi.org 


2. SriK.S.N. Murthy, 
D-118, Madhuranagar, Hyderabad - 500 038 


Ph: 040-23810590, Cell: 94902 95269 


ముద్రణ : సంహిత గ్రాఫిక్స్‌ 
అమీర్‌పేట్‌, హైదరాబాద్‌ - 500 016. 
ఫోన్‌: 040-28731620, 23741620 


కృతజ్ఞతలు 


శ్రీ వేదభారతి ఆవిర్భవించినప్పటినుండి 

చేపట్టిన కార్యక్రమాలన్నింటిని ప్రోత్సహిస్తూ, 
అన్నివిధాలా ఆదుకుంటున్న 

శ్రీ పి.వి. ప్రభాకర రావు గాం 
(ప్రముఖ పారిశ్రామికవేత్త) 
కృతజ్ఞతలు తెలియజేస్తూ, 

వారికి, వారి కుటుంబ సభ్యులకు 
పరమేశ్వరుడు పరిపూర్ణ అనుగ్రహమును ప్రసాదించుగాక! 


అని ప్రార్థిస్తున్నాము. 


దా॥ రేమెళ్ళ అవధానులు 
శ్రీ వేదభారతి 
“విజయ కార్తిక పౌర్ణమి” 


17.11.2013 


శ్రీ ఆది శంకరాచార్య 


1వ అధ్యాయం 


| 
2. 
3. 
4. 
ర్‌. 


జననం -విద్యాభ్యాసం 
కార్యోన్ముఖులైన శంకరులు 
గోవిందపాదుల ఆశ్రమంలో 
కాళీక్షేత్రానికి ప్రయాణం 
దిగ్విజయ యాత్ర 


2వ అధ్యాయం 


1. 
2. 


3. 


గౌడపాదులు 
శంకర భగవత్పాదులు 
శంకరుల రచనలు 


శివ అధ్యాయం 


1: 


2. 


అద్వైతం 


(బ్రహ్మము 


19 


283 


రి. 
9. 


బ్రహ్మము - జ్ఞాన స్వరూపము 
(బ్రహ్మము - సత్యము 

జగన్మిథ్య 

(బ్రహ్మము - ఈశ్వరుడు - జీవుడు 
బంధము - మోక్షము 

ఈశ్వరుడు - సృష్టి 
మాయ-అవిద్య 


10. ప్రమాణాలు - జ్ఞాన సముపార్దన 


11. ఆస్తికత 


4వ అధ్యాయము 


1. 
2. 
3. 


ఇతర సిద్ధాంతాలు 

ఇతర అద్వైత సిద్దాంత (ప్రవర్తకులు 
శ్రీ శంకరుల కృషి - 

తరతరాలకు స్ఫూర్తిదాయకం 


ఉపయుక్త గ్రంథాలు 


ii 


27 


29 


34 


39 


46 


51 
56 


59 


62 


65 
67 


70 


71 


మా ధ్యేయం 


శ్రీ ఆదిశంకరుల అద్వైతం, భగవద్రామానుజుల 
విశిష్టాద్వైతం, శ్రీ మధ్వుల ద్వైతం ప్రసిద్ధమైన సిద్దాంతాలు. ఈ 
మూడు సిద్ధాంతాలకు అనుయాయులు గణనీయంగానే ఉన్నారు. 
అయితే ఈ అనుయాయులలో చాలా మందికి 'నేనీ సిద్దాంతానికి 
చెందిన వాడిని” అని తెలుసునే తప్ప, తమ తమ సిద్ధాంతాలలోని 
మౌలికాంశాలు గాని, తమ సిద్ధాంతం ఇతర సిద్దాంతాలలోని ఏయే 
విషయాలతో ఏకీభవిస్తుంది లేక విభేదిస్తుంది అనే విషయాల మీద 
గాని అవగాహన లేదు. ఇది యాంత్రిక జీవితం వల్ల, తెలుకోవాలనే 
ఆక్షాంక్ష లేక పోవడం వల్ల, ఈ సిద్ధాంతాల మీద గ్రంథాలు జటిలంగా 
ఉండడం వల్ల సంభవించింది. సిద్ధాంతకర్తల జీవిత విశేషాలు కూడా 
చాలా మందికి తెలియవు. ఇది “సామాన్యుల పరిస్థితి. జిజ్ఞాసతో 
అధ్యయనం చేసే వారికి, పండితులకు చెప్పవలసిందేమీ లేదు. 


అలాంటి సామాన్యులకు, ముఖ్యంగా జిజ్ఞాస ఉన్నా 
విపులమైన, జటిలమైన (గ్రంథాలను అధ్యయనం చేయడానికి 
సమయం లేనివారికి, వారి వారి సిద్ధాంతాల మీద కనీస అవగాహన 
కలిగించాలనే ఉద్దేశ్యంతో శ్రీవేదభారతి “శ్రీ ఆదిశంకరాచార్య), 
“భగవద్రామానుజాచార్య), “శ్రీ మధ్వాచార్య” అనే మూడు చిన్ని 
పుస్తకాలను ప్రచురించింది. సంక్షిప్తంగా ఆయా సిద్దాంత కర్తల జీవిత 
విశేషాలను, సిద్ధాంతాలను కేవలం పరిచయం చెయ్యడమే ఈ చిన్ని 
పుస్తకాల ధ్యేయం. ఇది చదివిన తరువాత ఆయా సిద్ధాంతానికి చెందిన 
వారు ప్రభావితులై వారి వారి ఆచార్యుల జీవిత చరిత్రలను, 
సిద్దాంతాలను సమగ్రంగా అధ్యయనం చేస్తారని ఆక్షాంక్షిస్తూ... 


- ప్రకాశకులు 


iii 


శ్రీ ఆది శంకరాచార్య 


(జీవిత విశేషాలు, సిద్ధాంతం - సంక్షిప్తంగా) 


1వ అధ్యాయం 
జీవిత విశేషాలు 


విదితాఖీల శాస్త్ర సుధాజలధే 
మహితోపనిషతృథితార్థనిధే, 
హృదయే కలయే విమలం చరణం 
భవ శంకర దేశిక మే శరణమ్‌ 


1. జననం - విద్యాభ్యాసం 


భారతీయ తత్త్వశాస్త్ర వినీలాకాశంలో (ధ్రువతారగా 
ప్రకాశించే మహామనీషి శ్రీ ఆదిశంకరాచార్య. హిందూమతం విపత్మర 
పరిస్థితులను ఎదుర్కొంటున్న కాలంలో, వేదాన్ని (ప్రమాణంగా 
స్వీకరించి, తన ప్రతిభా విశేషాలతో, వాదనా పటిమతో, కార్యదీక్షతతో, 
దాన్ని పరిరక్షించి గత వైభవాన్ని సంతరించిపెట్టిన చారిత్రక పురుషుడు, 
ప్రన్ధానత్రయ వ్యాఖ్యాత, అద్వైత సిద్ధాంత ప్రవక్త, శ్రీ శంకర 
భగవత్పాదులు. 

కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరంలో గల 'కాలటి' అనే 
గ్రామంలో (దీనినే కాలడి అని కూడా అంటారు) నంబూద్రి బ్రాహ్మణ 
కుటుంబంలో క్రీ.శ. 788లో వైశాఖ శుద్ధ పంచమి నాడు పునర్వసు 

1 


నక్షత్రంలో శ్రీ శంకరులు జన్మించారు. ఆయన ఎప్పుడు జన్మించారు, 
ఎప్పుడు ఎక్కడ ఎలా సిద్ధి పొందారనే విషయాలు వివాదగ్రస్తమైనా 
చాలామంది పండితులు ఆమోదించినది ఆయన జీవిత కాలం క్రీ.శ. 
788-820 అని. తల్లి ఆర్యాంబ, తం(డి శివగురువు, 
మహాపండితుడు. వారి అనన్య శివభక్తి మూలంగా వీరికి శివాంశతో 
శ్రీ శంకర భగవత్పాదులు జన్మించారు. అందువల్ల శివగురువు 
ఆయనకు, శంకరుడని నామకరణం చేశారు. 


శంకరులు బాల మేధావి. ఆయన మూడవ ఏటనే తండ్రి 
తనువు చాలించాడు. తల్లి మూడవ ఏటనే ఉపనయనం చేయించి 
గురువుల వద్దకు పంపింది. గురుకులంలో ఆయన అనతికాలంలోనే 
వేద వేదాంగాలు, కావ్యాలు అధ్యయనం చేసి వాటిని కరతలామలకం 
చేసుకున్నారు. గురుకులంలో ఉన్నప్పుడే ఆయన ఒక రోజున భిక్షకు 
వెళ్ళి ఒక బీద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందర నిలబడ్డారు. ఇంటిలో 
ఏమీ లేదు. ఒక ఉసిరికాయ ఉంటే సిగ్గుతో అదే భిక్షగా ఇచ్చింది. 
ఆమె వీదరికాన్ని గ్రహించి ఆయన అప్పుడు ఆశువుగా, 'కనకధారా 
స్తవాన్ని' చెప్పి శ్రీ మహాలక్ష్మిని స్తుతిస్తే ఆ గృహిణి ఇంట్లో బంగారు 
ఉసిరికాయలు వర్షించి ఆమె దారిద్ర్యం తీరిందంటారు. ఇది ఆయన 
చేసిన మొదటి అద్భుతం. 

తరువాత, తల్లి రోజూ పూర్ణానదిలో స్నానం చేసి రావడానికి 
అశక్తురాలుగా ఉంటే నదీదేవతను ప్రార్థించారు. మరుసటి రోజు ఆ 
నది నుండి ఒక పాయ వారి ఇంటి ముందర ప్రవహించిందట ! 
ఇది ఆయన చేసిన రెండవ అద్భుతం. శంకరుల ప్రతిభ దశదిశలా 
వ్యాపించింది. స్వతహాగా మంచి పండితుడైన కేరళ రాజు 


2 


సత్మరించుదామని, ఏనుగు మీద సగౌరవంగా తొడ్కొని రమ్మని తన 
మంత్రిని శంకరుల వద్దకు పంపాడు. కాని బ్రహ్మచారి ఇలాంటి 
సత్కారాలు స్వీకరించకూడదని సున్నితంగా తిరస్కరించారు. ఆయన 
వైరాగ్యానికి ఈ సంఘటన ఒక ప్రబల నిదర్శనం. 


2. కార్యోన్ముఖులైన శంకరులు 

హిందూమతం విపత్మర పరిస్థితులలో పడినప్పుడల్లా ఒక 
మహానుభావుడుదయించి హిందూమతాన్ని రక్షిస్తూ ఉండడం చారిత్రక 
సత్యం. అలాంటి కారణజన్ములే శంకరులు. శంకరుల కాలంనాటికి 
వేద ప్రామాణ్యాన్ని తిరస్కరించి నాస్తిక వాదాన్ని ప్రవేశపెట్టిన బౌద్ధ, 
జైన మతాలు ప్రబలంగా ఉండి హిందూమతాన్ని బలహీన 
పరుస్తున్నాయి. దీనికి తోడు చార్వాకుని భౌతిక వాదం, నాస్తిక వాదం 
కూడా ప్రచారంలోనే ఉంది. ఇక హిందూమతంలో కర్మకాండకు 
ఇచ్చే ప్రాధాన్యం, జ్ఞానకాండకు ఇవ్వడం లేదు సరికదా కాపాలికాది 
దుష్ట సంప్రదాయాలు, మూఢనమ్మకాలు కూడా ప్రబలంగానే 
ఉన్నాయి. 

ఈ పరిస్థితులలో శంకరుల ముందర రెండు సవాళ్ళు 
ఉన్నాయి. మొదటిది భౌతిక, నాస్తిక వాదాలను ఖండించడం, 
రెండవది హిందూమతాన్ని సంస్కరించి జ్ఞానమార్గంలో నడపడం. 
ఈ సవాళ్ళను ఆయన స్వీకరించి, కార్యోన్ముఖుడై ముందుగా సన్యసించి 
దేశాటనం చేసి తన ఆదర్శాలు సాధించాలని కృతనిశ్చయులయ్యారు. 

అయితే ఒక్కగానొక్క కొడుకు సన్యసించడానికి తల్లి 
అంగీకరించలేదు. ఒక రోజున తల్లితో శంకరులు నదీ స్నానానికి 
వెళ్ళారు. అక్కడు ఆయన్ని ఒక మొసలి పట్టుకుని ప్రవాహంలోనికి 

3 


ఈడ్చుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. తల్లి కంగారు పడిపోయింది. 
అప్పుడు శంకరులు “అమ్మా! నేను అల్పాయుష్ముడనని జ్యోతిష్ములు 
చెప్పారు కదా! ఈ మొసలి (సంసారం) నన్ను నదిలోనికి లాగేస్తుంది. 
నేను సన్యసించడానికి నువ్వు ఒప్పుకుంటే ఈ మకరం నన్ను 
విడిచిపెడుతుందేమో. సన్వసించిన తరువాత అది మరొక జన్మకదా! 
అప్పుడు కొంత కాలం జీవిస్తాను” అన్నారు. తల్లి విధిలేక ఒప్పుకుంది. 
బయటకు వచ్చి సన్యసించారు. కోరినప్పుడు తల్లికి దర్శనమిస్తానని 
చెప్పి, పాదాభివందనం చేసి నిష్మమించారు. 


3. గోవింద భగవత్పాదుల ఆశ్రమంలో 


కాషాయం ధరించి, చేతిలో దండం పుచ్చుకుని అనేక 
పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నర్మదా నదీతీరంలో గల గోవిందపాదుల 
ఆశ్రమం చేరారు. గోవిందపాదులు గౌడపాదుల శిష్యుడు. ఆయన 
ఒక చిన్న గుహలో ఉందేవారు. శంకరులు ఆ గుహ చుట్టూ ముమ్మారు 
ప్రదక్షిణం చేసి, గుహకు ఇవతల నిలబడ్డారు. “నీవెవరవు”' అని గుహ 
లోపలనుండి గోవింద భగవత్సాదులవారు అడిగితే, “అయ్యా! నేను, 
పంచభూతాలలో ఏ ఒక్కరిని గాని, వాటిలోని గుణాలను గాని కాను! 
జ్ఞానేంద్రియాలను గాని, మనస్సునుగాని కాను ! కేవలం ఆనంద 
స్వరూపుణ్ణి' అన్నారు శంకరులు. అతని అద్వైత జ్ఞానానికి సంతసించి 
గోవిందపాదులు తన శిష్యుడుగా చేర్చుకున్నారు. ఆయన వద్ద 
శంకరులు (బ్రహ్మసూత్ర భాష్యం, మహావాక్యాల విశేషార్థం 
అభ్యసించారు. గౌడపాదులు అద్వైతి గనుక గోవిందపాదుల ఉపదేశం 
అద్వైతపరంగానే సాగిఉంటుందని అనుకోవాలి. 


4 


ఆశ్రమంలో ఉండగా ఒకరోజు నర్మదకు విపరీతంగా 
వరదలొచ్చి చుట్టుప్రక్కల [గ్రామాలను కూడా ముంచుతూ ఉంటే 
శంకరులు 'జలాకర్షణ మంత్రాన్ని పఠిస్తూ ఆ నదీ జలాన్నంతా తన 
కమండలంలో నిక్షిప్తం చేశారట ! ఇది మూడవ అద్భుతం. 


4. కాశీక్షేత్రానికి ప్రయాణం 


ఒకసారి వ్యాసులవారు తమ (బ్రహ్మసూత్రాలకు, నర్మదానది 
వరదలను ఆపగలవాడే భాష్యం వ్రాయగలదని అన్నారట ! దాన్ని 
పురస్మరించుకొని గోవిందపాదులు శంకరులను కాశీక్షేతం వెళ్ళి అక్కడ 
బ్రహ్మసూత్ర భాష్యాన్ని వ్రాయమన్నారు. శంకరులు కాళీక్షేత్రంలో 
కొంతకాలం ఉన్నారు. ఆ రోజులలో కాశీక్షేత్రానికి భారతావని 
నలుమూలల నుండి పండితులు వచ్చి అనేక శాస్త్ర విషయాల మీద 
చర్చించేవారు. 

కాళీక్షేతంలో చోళదేశానికి చెందిన విష్ణుశర్మ అనే 
బ్రాహ్మణుడు శంకరుల శిష్యుడయ్యాడు. తరువాత కాలంలో అతనే 
పద్మపాదులని ప్రసిద్ధులయ్యారు. శంకరుల తేజస్సును, విద్వత్తును 
చూసి కాశీక్షేత్ర వాసులందరు ఆకర్షితులయ్యారు. 

ఒకరోజు శంకరులు గంగలో స్నానం చేసి వస్తుండగా ఒక 
పంచముడు నాలుగు కుక్కలను పట్టుకుని దారికడ్డంగా వస్తున్నాడు. 
శంకరులు అతన్ని “ప్రక్కకు తప్పుకో అంటే, దానికి అతడు “అయ్యా! 
నన్ను తప్పుకోమంటున్నారు, అంటే నా దేహాన్ని తప్పుకోమంటున్నారా 
లేక నా ఆత్మనా” అని అడిగాడు. తాను బోధించే అద్వైతం ఆచరణలో 

5 


పెట్టాలనే సత్యాన్ని గ్రహించి శంకరులు 'మనీషాపంచకిమనే ఐదు 
శ్లోకాలను చెప్పారు. అందులో అద్వైత తత్త్వం నిబిడీకృతమయి 
ఉంది. పంచముడు మాయమయ్యాడు. అతని స్థానంలో విశ్వేశ్వరుడు 
(ప్రత్యక్షమై శంకరుల నాశీర్వదించి అంతర్జానం అయ్యాడు. ఆ 
రోజులలోనే శంకరులు భజగోవింద శ్లోకాలను కూడా ఆశువుగా 
చెప్పారు. 

ఒకరోజు శంకరులు సూత్రభాష్యాన్ని బోధిస్తూ ఉంటే 
వ్యాసులవారు ఒక వృద్ద బ్రాహ్మణ రూపంలో వచ్చి వాదంలోకి దిగారు. 
తరువాత శంకరులు పద్మపాదుని జోక్యంతో ఆ వృద్ధ బ్రాహ్మణుడు 
వేదవ్యాసుడని గ్రహించి, ఆయన ముందు మోకరిల్లి ఆశీర్వదించమని 
వేడుకున్నారు. అప్పుడు వ్యాసుల వారు '*నీ భాష్యం సమగ్రంగా 
ఉంది. (గంథస్థం చెయ్యి” అన్నారు. అలా మనకు శంకరులు 
సూత్రభాష్యం అనుగ్రహించారు. ఇదే మొదటి సూత్రభాష్యం. 


5. దిగ్విజయ యాత్ర 


తరువాత శంకరులు పూర్వమీమాంసా ప్రభావం వల్ల 
(ప్రజలు యజ్ఞయాగాదులకే పరిమితమవ్వడం చూసి, జ్ఞానమార్గం 
వైపు నడిపించడానికి ప్రయత్నం మొదలు పెట్టారు. మొదట ప్రయాగ 
(అలహాబాదు) వద్ద కుమారిలభట్టును అగ్నికి ఆహుతి అయ్యే 
ప్రయత్నంలో ఉండగా చూశారు. అతన్ని ఆ ప్రయత్నం నుండి 
విరమింపజేయడానికి ప్రయత్నించారు. భట్టు సూచన మేరకు మండన 
మిశ్రునితో వాదించి అతని పూర్వ మీమాంసా తత్వాన్ని ఖండించి 


6 


“బ్రహ్మసత్యం జగన్మిధ్యా జీవో బ్రహ్మైవ నాపరకి” అనే ఉత్తర 
మీమాంసా తత్వాన్ని బలంగా ప్రతిష్టాపించారు. మండనమి॥్రుని 
భార్య ఉభయభారతి కామశాస్త్రంపై ప్రశ్నిస్తే, అమరుకుడనే రాజుయొక్క 
శరీరంలోకి పరకాయ (ప్రవేశం చేసి, ఆ శాస్త్రానికి సంబంధించిన 
విషయాలను అవగాహన చేసుకొని, తిరిగి వచ్చి, ఉభయభారతిని 
కూడా ఓడించారని గాథలు ఉన్నాయి. తరువాత మండనమి[శ్రుడు 
శంకరులకు శిష్యుడై 'సురేశ్వరాచార్యులుగా ప్రసిద్ధి పొందారు. 


ఆ రోజులలో కాపాలికులనే వారు “నరబలి” వంటి 
నికృష్టమైన కృత్యాలు చేస్తూ ఉండేవారు. శంకరులు ధ్యాన సమాధిలో 
ఉండగా ఆయనను ఒక కాపాలికుడు బలి ఇవ్వడానికి 
ప్రయత్నించాడు. అప్పుడు నృసింహస్వామి హిరణ్యకశిపుడి వక్షస్థలం 
చీల్చినట్లే, పద్మపాదులు కాపాలికుడి వకసలం చీల్చి శంకరులను 

ల్ల ద 
కాపాడారు. 


తరువాత ఆయన గోకర్ణంలో శివుణ్ణి సేవించి, దక్షిణాదిన 
మూకాంబిక చేరుకుని అక్కడ ప్రభాకరుడనే కర్మిష్టిని కలిశారు. ఆయన 
కుమారుడు మూగవాడు. వింతగా ప్రవర్తించేవాడు. దీనితో తండ్రి 
ఖన్నుడై ఉండగా శంకరులు చూచి అతనికి ఆత్మజ్ఞానం 
కరతలామలకమని, అందుచేత అలా ప్రవర్తిస్తున్నాడని గ్రహించి, 
అతణ్బీ ఉద్ధరించి తన శిష్యునిగా చేర్చుకున్నారు. అతనే 
హస్తామలకుడు. 


తరువాత శంకరులు శృంగేరి చేరుకున్నారు. 
ప్రసవించబోతున్న ఒక కప్పకు ఒక త్రాచుపాము పడగవిప్పి, రక్షణ 


7 


కల్పిస్తున్న అపూర్వ సంఘటనను చూసి, ఆ స్థల మాహాత్యాన్ని 
గుర్తించి, అక్కడ శారదా పీఠాన్ని స్థాపించారు. అక్కడే కాలనాథుడనే 
యువకుడు శంకరులకు శిష్యుడై, వారికేది కావాలో ఆలోచించి 
సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అసూయాగ్రస్తులైన ఇతర శిష్యులు 
అతన్ని గేలిచేస్తే, అతను సంస్కృతంలో అతికష్టమైన తోటకవృత్తంలో 
తన గురువైన శంకరులను స్తుతించాడు. అప్పటినుండి అతను 
తోటకాచార్యులుగా ప్రసిద్దుడయ్యారు. 


ఇలా శంకరులకు పద్మపాదుడు, సురేశ్వరాచార్యులు, 
హస్తామలకుడు, తోటకాచార్యులు అనే నలుగురు ప్రధాన 
శిష్యులయ్యారు. ఇతరులు అనేకులు. 


శంకరులు నిర్గుణోపాసనకు జ్ఞానమార్గాన్ని ఉపదేశిస్తూనే, 
సగుణోపాసనకు అనుకూలంగా విష్ణు, శివ, శక్తి, గణపతి, 
కుమారస్వామి, సూర్యుడు, ప్రధాన దేవతలుగా ఉండే ప్రసిద్ధ 
పూజావిధానాలను ఏర్పరచారు. అందుకే వారిని షణ్మత 
స్థాపనాచార్యులు అంటారు. ఆయన మతానికి, మతవిశ్వాసాలకు 
వ్యతిరేకి అనుకోకూడదు. ఆయన తన జైత్రయాత్రలో అనేక 
దేవాలయాలను సందర్శించారు. కైలాసం నుండి స్ఫటిక లింగాలను 
సేకరించి చిదంబరంలో మోక్షలింగం, కేదారంలో ముక్తిలింగం, 
నేపాలులోని నీలకంఠంలో వరలింగం, కంచిలో యోగలింగం, 
శృంగేరిలో భోగలింగాలను ఏర్పరచారు. అనేక శక్తి స్థలాలను 
సందర్శించారు. తిరుపతిని, శ్రీశైలాన్ని సందర్శించి, అక్కడి 
అర్పామూర్తులను సేవించారు. దివ్య క్షేత్రాలలో వారు ఉన్న 
సందర్భాలలో భజగోవిందం, అన్నపూర్ణాష్టకం, మహిషాసురమర్దని 


8 


సోత్రం మొదలైన అనేక ప్రసిద్ధమైన స్తోత్రాలను రచించారు. శ్రీశైలంలో 
మూడు నెలలు ఉండి తవస్సు చేసుకున్నారని, అప్పుడే 
సౌందర్యలహరిని రచించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అద్వైత 
సిద్ధాంత కర్తగానే గాక కవిగా, దైవ భక్తుడుగా కూడా మనం ఆయన్ను 
గమనించాలి. 


శృంగేరిలో నుండగా తల్లికి ఆరోగ్యం బాగా క్షీణించిందని 
దివ్యదృష్టితో తెలుసుకొని వెంటనే “కాలటి” చేరుకున్నారు. 
అవసానకాలంలో ఆమెకు ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. అనతి 
కాలంలో ఆమె శివ సాయుజ్యం పొందింది. (గ్రామస్థులు 
సహకరించకపోవడంతో, యోగాగ్నితో ఆయన తల్లి దహన 
సంస్కారాలు ఇంటి వెనుకనే నిర్వహించారు. తిరిగి శృంగేరి 
చేరుకున్నారు. 


శృంగేరిలో మఠానికి సురేశ్వరాచార్యులను పీఠాధిపతిని 
చేశారు, ద్వారకలో మఠాన్ని స్థాపించి దానికి హస్తామలకుణ్ణి 
పీఠాధిపతిని చేశారు, బదరికి సమీపంలోని జోషీమర్‌లో జ్యోతిర్మఠాన్ని 
స్థాపించి దానికి తోటకాచార్యులను పీఠాధిపతిని చేశారు, పూరీలో 
గోవర్ధన మఠాన్ని స్థాపించి దానికి పద్మపాదుణ్ణి పీఠాధిపతిని చేశారు. 
ఇలా దేశంలో నలువైపులా మఠాలను స్థాపించి దేశసమైక్యతను 
సాధించారు. 

చివరగా ఆయన కాళ్ళీరం చేరుకున్నారు. అక్కడ ప్రసిద్ధ 
పండితుడు అభినవగుప్తణ్ణి వాదంలో ఓడించారు. అంతకు పూర్వం 
ఏ పండితునికి సాధ్యంకాని సర్వజ్ఞ పీఠాన్ని దక్షిణద్వారం ద్వారా 

9 


శ్రీ 
1 
2 


Du OT te ie 


ఆది శంకరుల దిగ్విజయ యాత్ర - కొన్ని మార్గస్టలాలు 
. కాలడి (కేరళ) - జన్మస్థలం 


ఓంకారేశ్వర్‌ (గుజరాత్‌) 

- శ్రీ గోవింద భగవత్సాదులవారి వద్ద శిష్యరికం 

వారణాసి - భాష్యరచన, పద్మపాదుల శిష్యరికం 

బదరీనాథ్‌ - సూత్రభాష్యం 

ప్రయాగ - కుమారిల భట్టు దర్శనం 

మాహిష్మతి (బీహార్‌) 

- మండన మిశ్రుని ఓటమి -సురేశ్వరాచార్యులుగా శిష్యరికము. 
శ్రీశైలం - సౌందర్యలహరి రచన 

గోకర్ణం (కర్నాటక) 

మూకాంబిక - హస్తామలకుని శిష్యరికం 

శృంగేరి - శారదాపీఠం స్థాపన, తోటకాచార్యుల శిష్యరికం. 


. కాలడి - మాతృమూర్తికి అంత్యక్రియలు 


రామేశ్వరం - దిగ్విజయ యాత్ర ప్రారంభం 
కాంచీపురం - కామాక్షీదేవి దర్శనం 

తిరుపతి - 

ద్వారక - శంకరమఠం స్థాపన 

ఉజ్జయిని - మహాకాలేశ్వరుని దర్శనం 

కామరూప (అస్సాం) - నవగుప్తనితో సంవాదము 
పూరీ (ఒరిస్సా) - మఠం స్థాపన 

కాళ్ళీర్‌ - సర్వజ్ఞపీఠం అధిరోహణ 

బదరీనాథ్‌ 


. కేదారనాథ్‌ - అంతర్జానం 


10 


11 


ప్రవేశించి అధిరోహించారు. 


బదరిలో బదరీనాథుణ్సి, కేదారంలో కేదారనాథుడిని 
సేవించుకొని, కైలాసం చేరి తన 82వ ఏట బ్రహ్మైక్యం చెందారు. 


కొందరు చరిత్రకారులు ఆయన చివరగా కంచి చేరి అక్కడ 
సిద్ధి పొందారని వ్రాశారు. శంకర విజయం పేరుతో అనేక 
(గంథాలున్నాయి. కొన్ని విషయాలలో విబేధించినా, ఆయన కేరళలోని 
“కాలటిలో జన్మించారని, గోవిందపాదాచార్యులవారి వద్ద శిష్యరికం 
చేశారని, విరివిగా దేశాటనం చేసి అద్వైతానికి వ్యతిరేకమైన 
సిద్ధాంతాలనన్నింటిని సమన్వయించారని, నాలుగు మఠాలను 
స్థాపించారని, ప్రస్థాన త్రయానికి భాష్యం వ్రాశారని, మహామేధావి, 
కవి, జ్ఞాని అని, అతి పిన్న వయస్సులో సిద్ధిపొందారనే విషయాలపై 
ఏకాభిప్రాయం ఉంది. 

శ్రీ ఆది శంకరులు భారతదేశాన్ని అనేక పర్యాయాలు 
పాదయాత్రలతో చుట్టివచ్చారని గాథలు ఉన్నాయి. మాధవ 
విద్యారణ్యస్వామి 15వ శతాబ్దంలో సంకలనం చేసిన శంకర 
దిగ్విజయం అనే [గ్రంథాన్ని రామకృష్ణ మఠానికి చెందిన స్వామి 
తపస్యానంద అనువదించారు. దాని ఆధారంగా శంకరుల యాత్రా 
మార్గస్థలాలను కొన్నింటిని గుర్తించడం జరిగింది. ఆ చిత్రాన్ని ఇక్కడ 
అందించడం జరుగుతోంది. 


12 


2వ అధ్యాయము 
ఆలోచనా పద్ధతులు 
1. గౌడపాదులు 


అద్వైత సిద్ధాంతానికి అతి ప్రముఖులైన గౌడపాదులు 
క్రీ.శ. 800 ప్రాంతం వారని చరిత్రకారుల అభిప్రాయం. వీరు 
శ్రీశుకుల శిష్యులని అంటారు. గౌడపాదుల శిష్యులు గోవిందపాదులు, 
వారి శిష్యులు శ్రీ శంకరులు. 


గౌడపాదులు అనేక రచనలు చేనినట్లు చెప్తున్నా, 
మాండూక్యోపనిషత్తు మీద వారి కారికలు అద్వైత సిద్దాంతానికి 
పునాదులు వేశాయనడం నిర్వివాదాంశం. వీరి కాలంలో విశేష 
(ప్రచారంలో నున్న బౌద్ధం వల్ల వీరు ప్రభావితమయ్యారని, అద్వైతానికి 
వ్యతిరేకంకాని బౌద్ధమత సిద్ధాంతాలను ఆయన అంగీకరించారని 
కొందరు విమర్శకుల అభిప్రాయం. 


వారి మాండూక్యకారికలు నాలుగు బాగాలుగా 
విభజింపబడ్డాయి. మొదటిది ఆగమ ప్రకరణం. దీనిలో ఆయన 
మాండ్యూకోపనిషత్తుకు అర్ధవివరణ చేసి, తాను ప్రతిపాదించిన 
పరమార్థతత్వం వేదవిహితమని, హేతుబద్ధమని నిరూపించడానికి 
ప్రయత్నం చేశారు. ఇందులోనే ఓంకార తత్వాన్ని కూడా 


నిరూపించారు. రెండవది వైతథ్యప్రకరణం. 'వితథి అంటే వాస్తవ 
13 


స్వరూపం కంటే భిన్నంగా కనిపించడం. 'వైతథ్యము” అంటే 
అనిత్యమైనది అని అర్థం. దీని ద్వారా ప్రపంచ మిథ్యాత్వాన్ని 
ప్రతిపాదించారు. మూడవది అద్వైత ప్రకరణం. దీనిలో అద్వైత 
సిద్ధాంతం వివరించబడింది. నాల్గవది అలాతశాంత ప్రకరణం. వేద 
ప్రమాణాన్ని అంగీకరించని బౌద్ధం మొదలైన సిద్ధాంతాలు ఇందులో 
ఖండించబడ్డాయి. 


వీరు అద్వైత సిద్ధాంతంలోని (పధానాంశాలయిన 
జీవబ్రహ్మైకత్వాన్ని మాయావాదాన్ని ప్రాతిభాసికసత్యం (5॥per- 
imposed Truth), వ్యావహారిక సత్వం(emperical Truth), 
పారమార్థిక స్వం (Ultimate Truth), అనే సత్య విభజనను, 
మోక్షానికి జ్ఞానమొకటే మార్గమని ప్రతిపాదించారు. 


వీరు కార్యం కారణంలో ఉండదనే న్యాయ-వైశేషికులు 
ప్రతిపాదించిన అసత్మార్యవాదాన్ని, కార్యం కారణంలో ఉంటుందనే 
సాంఖ్యుల సత్మార్యవాదాన్ని, బౌద్దుల విజ్ఞాన వాదాన్ని ఖండించారు. 
సృష్టికి “అజాత వాదాన్ని ప్రవేశపెట్టారు. విశ్వం ఎప్పుడూ పుట్టలేదని, 
అది పరమాత్మలోనే ఉందని, దానిని వ్యక్తం చేయడం పరమాత్మ 
స్వభావం అన్నారు. “మాయి” అంటే ఆయన దృష్టిలో పరమాత్మ 
యొక్క అద్భుత శక్తి, 

జాగృత్‌, స్వవ్న, సుషుప్య్యవన్టలు దాటిన తరువాత 
తురీయంలో ఆత్మానుభవం కలుగుతుందని ఆయన సిద్ధాంతం. 


గౌడపాదుల శిష్యులు గోవిందపాదులు. వీరివద్ద శంకరులు 
అద్వైత సిద్ధాంతాన్ని అధ్యయనం చేశారు. 


14 


2. శంకర భగవత్పాదులు 


శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని తమ అనేక గ్రంథాల ద్వారా 
అతి విసృతంగా వివరించారు. ప్రన్ధానత్రయం మీద, అంటే 
ఉపనిషత్తుల మీద, (బ్రహ్మసూత్రాల మీద, భగవద్గీత మీద వారు 
అద్వైతపరంగా వ్యాఖ్యానాలు వ్రాశారు. వివేకచూడామణి, ఆత్మబోధ 
వంటి ప్రకరణ (గ్రంథాలన్నీ అద్వైత పరంగా రచించారు. ఇంకా 
వారి స్తోత్రాలలోను, అపారమైన వారి ఇతర రచనలలోనూ ప్రతిచోట 
అద్వైత భావాలు గోచరిస్తూనే ఉంటాయి. 


వారి ఈ రచనలలో నిక్షిప్తమైన అద్వైత సిద్ధాంతాన్ని 
క్రోడీకరించి ఒక క్రమమైన సిద్ధాంతంగా లేక దర్శనంగా రూపకల్పన 
చేసి, శ్రీ సాయణమాధవాచార్యుల వారు వారి సర్వదర్శన సంగ్రహంలో 
లోకానికందించారు. ఇది నంన్క్సృత (గ్రంథం. దీన్ని 
మహామహోపాధ్యాయ, పద్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు 
గారు తెలుగు భాషలోనికి అనువదించి ఆంధ్ర పాఠకులకు 
మహోపకారం చేశారు. ప్రస్తుతం తెలుగు భాషలో దర్శనాలమీద 
ఇంతకంటే ప్రామాణికమైన గ్రంథం మరొకటి లేదనే చెప్పవచ్చు. 
కాని ఈ (గంథం పండితులకే పరిమితం అని చెప్పక తప్పదు. ఈ 
మాధవాచార్యులే సన్వ్యసించిన తరువాత విద్యారణ్యస్వామిగా 
ప్రసిద్ధులయ్యారు. వీరు రచించిన వేదాంత పంచదశిలో కూడ అద్వైత 
సిద్ధాంతం విపులంగా వివరించబడింది. 
మహామహోపాధ్యాయ కపిస్థలం దేశికాచార్య స్వామివారు, 
వారి సిద్దాంత త్రయ సంగ్రహంలో, అద్వైత సిద్దాంత సారసం(గహాన్ని 
ఏక శ్లోక రూపంలో అందించారు. 
15 


3. శంకరుల రచనలు 


శంకరులు గొప్ప వేదాంతిగానే గాక అసామాన్య రచయితగా, 
కవిగా కూడా ప్రసిద్ధులయ్యారు. అత్యల్ప జీవితకాలంలోనే అశేష 
రచనలు చేశారు. ప.పూ.స్వామి ముఖ్యానంద విరచిత “శ్రీ 
శంకరాచార్య - జీవితము, సిద్దాంతము” (అద్వైత అశమ ప్రచురణ)లో 
శంకరుల రచనల సమగజాబితా ఇచ్చారు. దాని ప్రకారం శంకరులు 
రచించిన భాష్య (గ్రంథాలు 28, ప్రకరణ, ఉపదేశ (గ్రంథాలు 54, 
[సోత్ర-స్తుతి గ్రంథాలు 76, మొత్తం: 158. కేవలం 82 సంవత్సరాల 
జీవితంలో, నిరంతర దేశాటనం చేస్తూ, వాద (పతివాదాలు చేస్తూ 
అవైదికమైన ఇతర మతాలను ఖండిస్తూ, వేలమంది శిష్యులకు 
గురుత్వం వహిస్తూ, దేశం నలుమూలలా మఠాలను స్థాపించి వైదిక 
మత ప్రచారానికి, పటిష్టతకు కృషి చేస్తూ 158 (గ్రంధాలు రచించి 
రాబోయే తరాలను ఉజ్జీవింప జేశారంటే ఆయన సాధించింది 
మానవాతీతంగానే కనిపిస్తూంది, గాని అది నిజం, మానవాళి 
అదృష్టం. ఇవి చదివి అర్ధం చేసుకోవడానికి ఒక జీవిత కాలం చాలదు. 
కొన్ని (ప్రసిద్ధ రచనలను మాత్రం పరామర్శిద్దాం. 

దశోపనిషత్తుల మీద, (బ్రహ్మసూత్రాల మీద, భగవద్గీత మీద 
మొదటి సారి సమగ్ర వ్యాఖ్య వ్రాసింది శంకరులే. ఈ వ్యాఖ్యలు 
అద్వైతపరంగా రచించారు. ఈ వ్యాఖ్యల ప్రాముఖ్యం ఇంతింతని 
చెప్పరానిది. శ్రీ విష్ణసహస్రనామ స్తోత్రం మీద కూడా మొదట 
వ్యాఖ్య వ్రాసింది వారే. 


16 


ఇక (వకరణ (గండాలలో వివేక చూడావుణి 
మకుటాయమానమైనది. దీనిలో 582 శ్లోకాలున్నాయి. ముందుగా 
గురువు గోవిందపాదులకు నమస్కరించి (గంథారంభంలోనే చెప్పిన 
శోకం ఈ విధంగా ఉంది. 


శ్లో జనూనాం నరజన్మ దుర్లభమతః పుంస్యం తతో విప్రతా 
తస్మా ద్వైదికధర్మమార్గపరతా విద్వత్వమస్మాత్సరమ్‌ 
ఆత్మానాత్మవివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి 
ర్ముక్తిర్నో శతకోటిజన్మసు కృతైః పుణ్యార్వినా లభ్యతే 
జీవులలో నరుడుగా పుట్టడం దుర్లభం, అందులోనూ, 
పురుషుడుగా, విప్రడుగా, వైదిక కర్మ మార్గానువర్తిగా, విద్వాంసుడుగా, 
ఆత్మానాత్మ వివేచనా పరుడుగా పుట్టడం మరీ దుర్లభం; జన్మజన్మాల 
సాధన వల్ల, పుణ్యఫలం వల్ల మాత్రమే ముక్తి సాధ్యం సుమా! అని 
ఆయన చెప్పవలసినదంతా మొదటి శ్లోకంలోనే క్లుప్తంగా చెప్పడంలోనే 
ఆయన ప్రతిభ కనిపిస్తుంది. మానవుడిగా పుట్టడం, మోక్షం మీద 
ఇచ్చ ఉండడం, మహాపురుషుల ఆశయం అంటే సత్సంగం అనేవి 
భగవదత్తాలు మాత్రమే అని ఆయన చెప్పిన ఈ (గ్రంథానికి 
“వివేకచూడామణి” అనేపేరు సార్థక నామం అయింది. 


తరువాత ఆయన ప్రకరణ (గ్రంథాలలో, నిర్వాణషట్కం, 
సాధనపంచకం, మనీషాపంచకం ఆత్మబోధ, సర్వవేదాంత 
సిద్దాంతసార సంగ్రహం మొదలైనవి ప్రసిద్ధాలు. 
17 


ఇక ఆయన స్తోత్రాలలో శ్రీ కనకధారాన్త్నవం, 
శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, 
జగన్నాథాష్టకం, గంగాస్తోత్రం ప్రసిద్ధాలు. భజగోవింద శ్లోకాలు 
విస్తృత ప్రచారంలో ఉన్నాయి. అవి శంకరులు, వారి శిష్య బృందం 
కలిసి చెప్పినవి. 

ఇక ఆయన స్వోత్రసాహిత్యంలోనే అత్యంత ప్రాముఖ్యం 
పొందింది సౌన్గర్యలహరి. ఇందులో 100 శ్లోకాలున్నాయి. మొదటి 
41 శ్లోకాలను ఆనందలహరి అని తరువాతి 59 శ్లోకాలను 
సౌందర్యలహరి అని అంటారు. ఆనందలహరిలో శ్రీవిద్య, 
చంద్రకళావిద్య, కుండలిని విద్య, శ్రీచక్రార్బన మొదలైనవి ఉన్నాయి. 
సౌందర్యలహరిలో దేవీ వైభవము, ఆ తల్లి మహిమలు, ఆమె 
కరుణాకటాక్షాలు వర్ణించబడ్డాయి. ఇందులో కొన్ని ఉపాసనలు, 
యంత్ర విశేషాలు ఉన్నందువల్ల మంత్ర శాస్త్రంలో ప్రవేశమున్నవారు 
మాత్రమే దీన్ని విశ్లేషించగలరు. 


18 


(AS 


3వ అధ్యాయం 
అద్వైత సిద్దాంతం 
(ప్రశ్నలు, సమాధానాల రూపంలో) 


1. అద్వైతం 


. అద్వైతం అంటే ఏమిటి? 


అద్వైతం అంటే 'రెండు లేనిది అని అర్థం. “జీవాత్మ, 
“పరమాత్మ అనే రెండు తత్వాలు లేవని, నిజానికి (బ్రహ్మము 
ఒకేటే ఉందని ప్రతిపాదితమైన సిద్ధాంతం. 


. అద్వైత సిద్ధాంతములోని ప్రధాన అంశాలు ఏమిటి? 


1. (బ్రహ్మమొక్కటే త్రికాలములందు ఉండే వస్తువు 
(సద్వస్తువు). 

2. ఇతరములన్ని మాయా కల్పితాలే. అవి నిజమైనవి 
కావు (అసద్వస్తువులు). 

3. బ్రహ్మం ఒక్కటే అయినా, ఉపాధి బేధం వల్ల జీవుడు, 
ఈశ్వరుడు అనే భేదాలు కన్పిస్తాయి. 

4. పూర్వజన్మ వాసన విశేషాల వలన జీవులలో, ఈ 
పనిని నేను చేస్తున్నాను. (కర్తృత్వ భావము), దీనిని నేను 
అనుభవిస్తున్నాను (భోకృత్వ భావము) అనే భావాలు 
బయలుదేరి సంసారులు అవుతున్నారు. 


19 


తి ప్ర. 
శ్లోకం: 


. దీనివలన జనన మరణ వలయంలో చిక్కుకుంటున్నారు. 
. ఇదంతా అజ్ఞానము వలన ఏర్పడుతోంది. ఈ అజ్ఞానం 


(భ్రాంతి) తొలగితేనే ముక్తి. 


. ఆ భ్రాంతి తొలగాలంటే జీవాత్మ, పరమాత్మల అభేదాన్ని 


బోధించే - అహం బ్రహ్మాస్మి తత్త్వమసి - వంటి వేదాంత 
వాక్యాలను శ్రవణం చేసి, వాటిని మననం చేసి, అద్వైత 
జ్ఞానాన్ని సముపార్దించాలి. 


అద్వైతాన్ని ఈ విధంగా చెప్పే శ్లోకం ఏమిటి? 


బ్రహ్మైకం పరమార్థవత్‌, తదితరమ్మాయామయత్వాన్మషా 
బ్రహ్మైవై క ముపాధిబింబిత, మతోజీవేశభావం గతమ్‌ । 
భ్రాంతిస్సంసృతిరస్య, తత్రశమనం ముక్తిం, తదప్యాత్మనో 
బ్రహ్మైక్యావగమాత్‌ (శ్రుతి శ్రవణజాత్‌, ఇత్యాహురద్వైతినః 
i 


(శ్రీ కపిస్థలం దేశికాచార్య స్వామి వారు) 


. అద్వైతాన్ని ఇంకా సంగ్రహంగా చెప్పే వాక్యం ఏమిటి? 
. బ్రహ్మ సత్యం జగన్మిధ్యా, జీవో బ్రహ్మైవ నాపరః. 


బ్రహ్మం ఒక్కటే సత్యము. జగత్తు మిథ్య. జీవుడు బ్రహ్మమే. 
వేరొకటి కాదు. 


ప్ర. అద్వైతాన్ని బోధించే ఉపనిషత్తులలోని ప్రముఖమైన 


వాక్యాలు ఏవి? 
20 


ర్న 


. ఏకం సత్‌, విప్రా బహుధా వదంతి 


ఏకమేవ అద్వితీయం బ్రహ్మ 
అహం (బ్రహ్మాస్మి, తత్త్వమసి, 
అయమాత్మా బ్రహ్మ మొ॥నవి. 


. తత్వమసి అనే మహావాక్యం వి సందర్భంలో కనిపిస్తుంది? 
స ఉద్దాలకుడు కుమారుడైన శ్వేతకేతువుకి ఉపదేశం చేసే 


సమయంలో పలికిన మహావాక్యం తత్వమసి”. 


. తత్వమసి అంటే ఏమిటి? 
. తతొ ఆ సద్వస్తువు, త్వం నీవే, “అసి అయి ఉన్నావు అని 


అరం. 
ధి 


. “త్వం” అంటే ఏమిటి ? 
స్‌ శ్వేతకేతువులో రెండు తత్వాలున్నాయి - ఒకటి జడమైనది, 


మరొకటి చైతన్యమైనది. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు 
కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి - ఈ 
పదునేడింటిని సూక్ష్మశరీరం అంటారు. ఇది స్వయం ప్రకాశం 
కాదు. దీనికి చేతన శక్తినిచ్చి క్రియాశీలకంగా చేసే ఒక 
చేతన శక్తి ఉంది - అదే జీవుడు. ఈ రెండు కలిపి 
శ్వేతకేతువు అవుతున్నాడు, ఇతను మనందరికి ప్రతీక. 


మనలో ఉన్న జీవుడు శరీరంలో ఉన్నాడు గనుక ఈ ప్రపంచ 
వ్యవహారంలో పడి, అనేక కర్మలను చేస్తూ దాని ప్రభావంలో 
21 


10.ప్ర. 


ఇ 


జనన మరణ సంసారంలో ఉన్నాడు, “త్వం” అంటే అలాంటి 
జీవుడు. 


. తత్‌ అంటే ఏమిటి? 


. 'తత్‌ అంటే 'అది అని అర్ధం - ఈ సర్వనామం సద్వస్తువైన 


బ్రహ్మమును సూచిస్తుంది. ఈ బ్రహ్మమే శరీరాన్ని సృష్టించి 
దానిలో (ప్రవేశించింది. దీన్ని తెలుసుకుంటే ఇంక 
తెలుసుకోవలసిందేమీ ఉండదు. 


అసి అంటే ఏమిటి? 


. “అసి అయి ఉన్నావు. అంటే “తత్‌ శబ్దం సూచించే ఆ 


సత్పదార్థమే అయి ఉన్నావు అని అర్థం. శరీరంలో ఉండి, 
దానితో తాదాత్మ్యం చెంది ఉన్న జీవుడు నిజానికి ఆ 
బ్రహ్మమే. అందుచేత జీవుడు, బ్రహ్మము ఒకటేగాని రెండు 
కావు. 


. ఉపనిషత్తులను పరావిద్యగా ఎందుకు నిర్ణయించారు? 
. పారమారిక సత్యాన్ని దర్శింపజే సేది పరావిద్య. అదే 
థె 


బ్రహ్మవిద్య. దానిని దర్శింపజేసేది ఉపనిషత్తులు కనుక 
వాటిని పరావిద్యగా పరిగణించారు. 


22 


12.ప్ర. 


ఇ 


2. బ్రహ్మము 

బ్రహ్మము యొక్క పర్యాయపదాలు ఏమిటి? దీనిని ఎట్లు 
వ్రాయాలి? ఎట్లు పలకాలి? 

(బ్రహ్మ, పరబ్రహ్మ, ఆత్మ పరమాత్మ - ఇవన్నీ (బ్రహ్మము 
యొక్క పర్యాయపదాలు. 

సంస్కృతభాషలో “బ్రహ్మ” అని వ్రాస్తారు, పలుకుతారు. 
“బవ్మో” అనే వదానికి త్రిమూర్తులలో ఒకరైన, 
సరస్వతీదేవికి భర్తయైన, చతుర్ముఖ బ్రహ్మ అని అర్ధము. 


18.ప్ర. పరబ్రహ్మం యొక్క స్వరూప లక్షణములు (65500121 


ఇ 


ఎఎ రా లం భమ ల [రి జీ 


characteristics) ఏమిటి? 


. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. 


. బ్రహ్మము సత్యము (Truth 

. జ్ఞానము (nowledge) 

. అనంతము (infinitudల) అనేవి స్వరూప లక్షణములు. 
. శంకరులు బ్రహ్మమును ఈ క్రిందివిధంగా వర్ణిస్తూ ఉంటారు. 
. బ్రహ్మము నిత్య శుద్ధము (ever pure) 

. బ్రహ్మము నిత్య బుద్ధము (ever awakened) 

. బ్రహ్మము నిత్య ముక్తము (ever free) 


23 


14. ప్ర. బ్రహ్మము యొక్క ఇంకా కొన్ని విశేషాలు ఏమిటి? 
స. 1. బ్రహ్మము నిరవయవము 
2. నిర్గుణము 
8. రూప రహితము 
4. వికార రహితము 
ర్‌. స్వగత, సజాతీయ, విజాతీయ భేద రహితము 


15. ప్ర. బ్రహ్మము యొక్క ఇంకా కొన్ని విశేషాలు ఏమిటి? 
1. బ్రహ్మము అపరిచ్చిన్నము (unlimited) 
2. అవిభాజ్యము (indivisible) 
3. పరిపూర్ణము (111 
4. నిత్యము (eterna) 
5. అమలినము (pure) 
6. సూక్ష్మము (subtle) 
16. ప్ర. ద్వైతులు, విశిష్టాద్వైతులు ప్రతిపాదించిన బ్రహ్మము 
ఎటువంటిది? 
= 1. సాకారము (ఆకారము కలది) 
2. బ్రహ్మము సగుణము (గుణములతో కూడినది) 
పరమాత్మ దివ్య మంగళ స్వరూపుడు, సకల సద్దుణ సమన్వితుడు. 
24 


ఇ 


19.ప్ర. 


ఇ 


21. ప్ర. 


ప్ర. అద్వైతుల దృష్టిలో (బ్రహ్మము ఎటువంటిది? 
. బ్రహ్మము సగుణము, నిర్గుణము కూడా. 


. శంకరులు ఏ విధమైన ఉపాసనను అంగీకరించారు? 
. శంకరులు నగుణోపాననను అంగీకరినూూనే, 


నిర్గుణోపాసనను ప్రతిపాదించారు. 


ప్రపంచంలోని వస్తువులకు ఉన్న ఆరు పరిణామ, వికార 
లక్షణములు ఏమిటి? 


. యాస్కుడు నిరుక్తంలో (1.1.3) ఇలా అన్నాడు. 


షడ్‌ భావ వికారా భవన్తీతి వారా &ష్యయణిః - జాయతే, 
అస్తి, విపరిణమతే, వర్ధతే, అపక్షీయతే, వినశ్యతీతి 
- జన్మిస్తుంది, ఉంటుంది, పరిణామం చెందుతుంది, 
పెరుగుతుంది, క్షీణిస్తుంది, నశిస్తుంది - అనేవి ఆరు రకాల 
పరిణామ వికారాలు (మార్పులు). 


. బ్రహ్మమునకు ఆరు రకాల వికారాలు ఉంటాయా? 
. ఉండవ. 


భేదాలు ఎన్ని రకాలు? అవి ఏమిటి? 


* భేదాలు మూడు రకాలు. అవి స్వగత, సజాతీయ, 


విజాతీయ భేదాలు. 
25 


22. ప్ర. స్వగతభేదం అంటే ఏమిటి? 


ఇ 


చెట్టు ఒకటే అయినా, దానిలోని ఆకులను, పువ్వులను, 
పండ్లను వేరుగా చూస్తాము. ఇది స్వగత భేదం. 


23. ప్ర. సజాతీయభేదం అంటే ఏమిటి? 


ఇ 


చెట్లు అన్నీ “వృక్షాలు” అనే జాతికి చెందినవి అయినా 
మామిడి చెట్టును, చింతచెట్టును వేరుగా చూస్తాము. ఇది 
సజాతీయ భేదం. 


24. ప్ర. విజాతీయభేదం అంటే ఏమిటి? 


ఇ 


చెట్టు నుండి కొండను వేరుగా చూస్తాము. ఇది విజాతీయ 
భేదం. 


25. ప్ర. బ్రహ్మకు ఈ రకమైన భేదాలు ఉన్నాయా? 


ర్న 


. ఈ భేదాలన్నీ వ్యావహారిక భేదాలు. బ్రహ్మ వ్యావహారిక 
లక్షణాలకు అతీతమైనది. అందుచేత ఈ భేదాలు (బ్రహ్మకు 
లేవు. 

3. బ్రహ్మము - జ్ఞాన స్వరూపము 

26. ప్ర. ఆత్మ, బ్రహ్మ - ఈ రెండు ఒకటేనా లేక వేరువేరా? 

స. ఈ రెండూ ఒకటే. అవి ఒకదానికొకటి పర్యాయపదాలు. 
27.(ప్ర. బ్రహ్మం యొక్క స్వరూపము ఏమిటి? 
స. బ్రహ్మం జ్ఞాన స్వరూపము. 


26 


. ప్రవృత్తి అంటే ఏమిటి? 


మానవులలో ప్రతి వ్యక్తికి ఎంతో కొంత జ్ఞానము 
ఉంటుంది. ఆ జ్ఞానం ఆధారంగా ఏదైనా ఒక పనిని 
చేద్దామని సంకల్పిస్తాడు. దీనిని ప్రవృత్తి అంటారు. 


. ప్రవృత్తికి వివరణ ఇవ్వండి? 


ప్రవృత్తి వ్యావహారికమైన పనులకు వర్తిస్తుంది. ఈ పనులకు 
మొదలు ఉంటుంది. మధ్య ఉంటుంది. చివర ఉంటుంది. 
ఇటువంటి పనులను అనిత్యములు అంటారు. అందుచేత 
ప్రవృత్తి అనిత్యములైన పనులకు వర్తిస్తుంది. 


. ప్రవృత్తికి మూలము ఏమిటి? 


సర్వ ప్రవృత్తికి అహంకారము మూలము. అది దుఃఖ 
హేతువు. కోరికలతో కూడినది. 


. బ్రహ్మకు ప్రవృత్తి ఉంటుందా? 


ఉండదు. ప్రవృత్తి, స్వభావముచే అనిత్యము. అందుచేత 
ఆత్మకు ప్రవృత్తి లేదని శంకరుల వాదము. 


. ఆత్మకు ప్రవృత్తి ఎందుకు ఉండదు? 
. ఆత్మ సంపాదించవలసినదిగాని, విసర్జించవలసినదిగాని 


ఏమీ లేదు. అందుచేత ఆత్మకు ప్రవృత్తి ఉండదు. 
(భారతీయ తత్త్వ శాస్త్రము - రాధాకృష్ణ పండితుడు, 
వాల్యుం 4, పేజి 298 అనువాదం - విద్వాన్‌ బులుసు 
వేంకటేశ్వరులు - తి.తి.ది. ప్రచురణ.) 

27 


1 కర్ళత్వ, భోకృత్వములు దేనిపై ఆధారపడతాయి? 
. ఇవి ద్వైతభావంపై అధారపడతాయి. 


. ఉపనిషద్‌ వాక్యములోని సత్యము అంటే ఏమిటి? 
| సత్యం అంటే శాశ్వతమైనది, ఎప్పుడూ (మూడు 


కాలాల్లోను) ఉండేది. దీనికే సత్తా అని పేరు ఉంది. దీనినే 
సద్వస్తువు అని కూడా అంటారు. 


. సత్తా జ్ఞానము - వీటి సంబంధం ఏమిటి? 
. సత్తా (సత్యం - అనగా, ఉండుట), జ్ఞానము - ఈ 


రెండును కలిసే ఉంటాయి. జ్ఞానము లేనిదే, సత్తా 
కాజాలదు. సత్తా లేనిదే జ్ఞానమే లేదు. 


. ఆనందం అంటే ఏమిటి? 
. సర్వ దుఃఖ విముక్తియే ఆనందము. 


4. బ్రహ్మము - సత్యము 


~~ 


. బ్రహ్మము సత్యము అని ఎందుకు అంటారు? 
. బ్రహ్మము కాలాతీతమైనది. దానికి భూత భవిష్యత్‌ 


వర్తమానాలు ఉండవు. అది మూడు కాలాల్లోను 
ఉంటుంది. అందుచేత (బ్రహ్మము సత్యమైనది. 


28 


39.ప్ర. 


ఇ 


40.ప్ర. 


42. ప్ర. 


స సృష్టి లక్షణము ఏమిటి? 


సృష్టికి మొదలు, మధ్య, చివర ఉంటాయి. సృష్టి (బ్రహ్మము 
నుండి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మము చేత పోషించబడుతుంది. 
(బహ్మములోనే లయమవుతుంది. అందుచేత సృష్టి 
అసత్యమైనది. 


అసత్యాన్ని గౌడపాదుల వారు ఏ విధంగా వర్ణించారు? 
లేక అసత్యం అంటే ఏమిటి? 


ఆదావన్తే చ యన్నాస్తి వర్తమానే౭_ పి తత్తథా 
వితథైః సద్భశాః సనోల_వితథా ఇవ లక్షితాః 


ఏది ఆద్యంతాలలో లేదో అది మధ్యలో ఉన్నా లేనట్లే. దానిని 
అసత్యం, లేక మిధ్య అని అంటారు. 


నామరూపాత్మకమైన ఈ ప్రపంచం ఉన్నట్లు మనకు ఎవరి 
మూలంగా కనిపిస్తోంది? 

నామరూపాత్మమైన ఈ ప్రపంచం ఉన్నట్లుగా మనకు 
మాయా శక్తి వల్ల అనిపిస్తోంది. 


. మాయయొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి? 
. మాయకు రెండు ప్రధానమైన లక్షణాలు ఉన్నాయి. 


1. ఆవరణ శక్తి (7011038 power) 
2. విక్షేప శక్తి (power of projection) 


మాయ ఆవరణ శక్తి ద్వారా ఏమి చేస్తోంది? 


20 


A 


ణం 


43. ప్ర. 


A 


ణం 


44 ప్ర. 


స 


45. ప్ర. 


స 


మాయ ఆవరణ శక్తి ద్వారా సత్యాన్ని కప్పి పుచ్చుతుంది. 


మాయ విక్షేప శక్తి ద్వారా ఏమి చేస్తోంది? 
మాయ విక్షేప శక్తి ద్వారా అసత్యమైనదాన్ని మనకు 
కనిపింపజేసి, అదే సత్యమని నమ్మిస్తుంది. 


ఈ రెండు శక్తులను ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు 
ఏ విధంగా వివరించారు? 

“అనాదిథైంన అజ్ఞానంచేత (బ్రహ్మాన్వరూవం 
కప్పివేయబడుతుంది. జగత్తు ప్రదర్శింపబడుతుంది. 
ఈ విధంగా అజ్ఞానానికి ఆవరణశక్తి, విక్షేపశక్తి (లేనిదానిని 
చూపించే శక్తి) అను రెండు శక్తులుంటాయి. శుక్తరజతాది 
స్థలాలలో కూడా ఉన్న శుక్వాదికం కప్పివేయబడుతుంది, 
లేని రజతాదికం చూపబడుతుంది. ఆవరణ శక్తి ప్రధానంగా 
ఉన్న అజ్ఞానం అవిద్య అని, విక్షేప శక్తి ప్రధానమైనది మాయ 
అని చెప్పబడుతుంది. ఈ విధంగా పేర్లలో భేదమే తప్ప 
వస్తువులో భేదం లేదని అర్థం (సర్వదర్శన సంగ్రహః - 
పే. 729). 


అసత్యమైనదానిని నత్యమై నదిగా అనుకొనడాన్ని 
ఏమంటారు? లేక, లేనిదానిని ఉన్నట్లుగా అనుకొనడాన్ని 
ఏమంటారు? 


దీనిని భ్రమ లేక (భ్రాంతి లేక అధ్యాస అంటారు. 


30 


46. ప్ర. 


బ్‌ 


48. ప్ర. 
. బ్రహ్మము జీవులందరిలోనే కాక విశ్వమంతా వ్యాపించి 


(భ్రాంతికి ఉదాహరణలు ఇవ్వండి? 


1. ఎండలో ఉన్న ముత్యపు చిప్ప (శుక్తి) వెండి (రజతం) 
వలె ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ నిజానికి ఉన్నది 
ముత్యపు చిప్ప మాత్రమే. అది సత్యమైన విషయం. 
కాని అక్కడ కనిపించిన వెండి అసత్యమైన విషయం. 
దీనినే శుక్తిమీద రజతం అధ్యాస అని అంటారు. 
అందుచేత వెండి నిజం కాదు. 


2. మరీచిక లేక ఎండమావి. నీళ్ళే లేనిచోట్ల నీళ్ళు ఉన్నట్లు 
కనిపిస్తాయి. ఎండమావిలో నీళ్ళు ఉన్నట్లుగా 
(భ్రమపడతాం. 


3. సర్పరజ్ఞు - రజ్ఞువు అంటే త్రాడు. త్రాడు, చీకట్లో 
పాము వలె అనిపిస్తుంది. 


. బ్రహ్మమునకు ఉన్న ఇంకొక ప్రధాన లక్షణము ఏమిటి? 
. బ్రహ్మమునకు తనను తానే సృష్టించుకొనే శక్తి ఉంది. దీనిని 


స్వయంస్థితి అంటారు. 
థి 


(బ్రహ్మముయొక్క అవిభాజ్య లక్షణాన్ని వివరించండి? 


ఉంటుంది. ఇది అన్నింటిలోను ఒకే తత్వంగా వ్యాపించి 
ఉంటుంది. కనుక దానిలో ముక్కలుగా విడిపోయే 


31 


49. ప్ర. 


స 


స్వభావం (పృథక్వ లక్షణం) లేదు. అది తప్ప మరొకటి 
లేని తత్త్వం అది. 


బ్రహ్మమునకు ఉన్న లక్షణాలను ఏ విధంగా వ్యక్తం చేస్తారు? 
బ్రహ్మమునకు ఉన్న లక్షణాలు - 
1. సత్‌ (existence) 


2. చిత్‌ (COnsciousness) 
3. ఆనంద (bliss) 


ఇవి ఆయన స్వరూప లక్షణాలే, అవి ఆయన గుణాలు కావు. 


50. ప్ర. 


స 


51.ప్ర. 


ఇ 


బ్రహ్మమును ఇంకా ఏమని వర్ణించారు? 

“సూక్ష్మశ్చ స్‌ మహాంతశ్చ, ప్రత్యగాత్మ భూతశ్చ” 
సూక్ష్మమైనవాదు, అత్యంత శక్తివంతుడు, ప్రత్యగాత్మగా అన్ని 
జీవులలోను ఉండేవాడు అని వేదాంతులు వర్ణించారు. 


ఇన్ని శక్తులు ఉన్న పరటబవ్మా మనకు ఎందుకు 
కనిపించట్లేదు? దీనికి గౌడపాదుల వారు ఇచ్చిన 
సమాధానము ఏమిటి? 
కల్పయత్యాత్మ నాల. 9. త్మానమాత్మాదేవః స్వమాయయా, 
స ఏవ బుధ్యతే భేదానితి వేదాన్తనిశ్చయః 

(వైతథ్య ప్రకరణం - 12) 


32 


స్వయంగా పరమాత్మే తన అధీనంలోని మాయచేత తనను 
తానే ఈ నామరూప ప్రపంచంలో కప్పివేసుకొని మనకు 
కనబడడం లేదు. 


. కనిపిస్తున్న ఈ విశ్వానికి ఆధారం ఎవరు? 


కనిపిస్తున్న ఈ విశ్వానికి బ్రహ్మమే ఆధారం. 


. సత్త్వ రజస్తమో గుణాలు పరబ్రహ్మకు ఉంటాయా? 


సత్త్వ రజస్తమో గుణాలు ప్రకృతిలో ఉంటాయి. బ్రహ్మము 
నిర్గుణుడు. అందుచేత పరబ్రహ్మకు ఈ గుణాలు ఉండవు. 
అంతేగాక గుణాలు వస్తు లక్షణాలు. బ్రహ్మము వస్తువు 
కాదు. జ్ఞానము ఆయన స్వరూపమేగాని గుణము కాదు. 


. అతిశయ శక్తి అంటే ఏమిటి? 


మట్టి కారణం, కుండ కార్యం. ఈ కార్యం బహిర్గతం 
అవడానికి ముందు కారణంలో ఉంది, మానవ ప్రయత్నం 
వల్ల జరిగేది కేవలం కారణాన్ని కార్యంగా మలచడమే. ఇలా 
కారణం నుండి కార్యం ఉద్భవించడం, మళ్లీ ఆ కార్యం 
కారణంలో కలవడం నిరంతరం జరిగే ప్రక్రియ. కుండ 
ఎప్పటికైనా మళ్ళీ మట్టిగా మారవలసిందే. అయితే ఈ 
కారణానికి కార్యంగా మారే నిగూఢమైన శక్తి ఉంది. దాన్ని 
“అతిశయశక్తి అన్నారు శంకరులు. 


33 


55. ప్ర. 


ల 


58. ప్ర. 


ల 


5. జగన్మిథ్య 


జ్ఞానాన్ని సంపాదించడానికి వినియోగించే సాధనాన్ని 
ఏమంటారు? 

జ్ఞానాన్ని సంపాదించడానికి వినియోగించే సాధనాన్ని 
ప్రమాణం అంటారు. 


. ప్రమాణాలకు కొన్ని ఉదాహరణలు తెలుపండి? 


ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం, 
యట 
సాదృశ్య ప్రమాణం మొ॥నవి. 


. అన్ని ప్రమాణాలలోకి శ్రేష్టమైనది ఏది? 


అన్ని ప్రమాణాలలోకి శ్రేష్టమైనది ప్రత్యక్ష ప్రమాణం. 
కంటికి కనిపించే విషయాన్ని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా 
తెలుసుకున్నాము అంటారు. 


అద్వైత సిద్ధాంతంలో సత్యాన్ని ఎన్ని రకాలుగా 
వర్గీకరించారు? 


సత్యాన్ని మూడు విధాలుగా విభజించారు. ప్రాతిభాసిక 
సత్యం, వ్యావహారిక సత్యం, పారమార్ధిక సత్యం అని. 


. ప్రాతిభాసిక సత్యం అంటే ఏమిటి? 


ప్రాతిభాసిక సత్యం అంటే భ్రాంతి కలగడం మూలంగా, 
ఒక వస్తువు వేరొక వస్తువులా అనిపించి ఆవిధంగా 
34 


ప్రవర్తించడం జరుగుతుంది. దీనినే అసలు వస్తువుపై వేరొక 
వస్తువును ఆరోపించడం అంటారు. ఆ భ్రాంతి ఉన్నంతసేపు, 
ఆరోపించబడిన వేరొక వస్తువు యొక్క జ్ఞానమే ఉంటుంది. 
దీనినే “ప్రాతిభాసికజ్ఞానం' లేక “ప్రాతిభాసిక సత్యం” అని 
అంటారు. కొన్ని పరిస్థితుల మూలంగా, ఆ (భ్రాంతి తొలగిన 
తరువాత ఇంతవరకు కనిపించిన ఆ వేరొక వస్తువు 
నిజంకాదు, అసలు వస్తువు ఇది అనే జ్ఞానం ఏర్పడుతుంది. 
ఉదాహరణకు తాడుమీద పాము ఆరోపితమవ్వడం. పాము 
ఒక మిథ్య. దానిమీద దీపపుకాంతి ప్రసరింపజేస్తే ఆ మిథ్య 
తొలగిపోయి సత్యమైన తాడు కనిపిస్తుంది. ఇలా ఆభాసను 
మనం తొలగించుకొని సత్యాన్ని అవగతం చేసుకోవచ్చు. 
ఇది సులభమే. 


60. ప్ర. వ్యావహారిక సత్యం అంటే ఏమిటి? 


స 


ఇం(దియాల ద్వారా మనం (గ్రవాస్తున్న జ్ఞానాలన్నీ 
వ్యావహారిక ప్రపంచానికి చెందినవే. వాటిని సత్యముగానే 
భావించి, మన వ్యవహారాలను నడుపుకుంటాం. దీన్ని 
“వ్యావహారిక సత్యం” అంటారు. 


61.ప్ర. పారమార్థిక సత్యం అంటే ఏమిటి? 


స 


ఇంద్రియగోచరం కాకుండా ఉండి, “ఈ జగత్తును వ్యక్తపరిచే 
మూలకారణమైన పరబ్రహ్మము మాత్రమే సత్యము” అనే 
జ్ఞానాన్ని “పారమార్థిక సత్యము” అంటారు. 
ళ్‌ థి 

35 


62. ప్ర. 


ఇ 


అయితే, వ్యావహారిక సత్యము అయిన ఈ ప్రపంచము 
లేక జగత్తు బ్రహ్మము మీద ఆరోపితమయ్యింది. ఇది కూడా 
ఒక రకమైన (భ్రాంతియే. ఈ (భ్రాంతి ఉన్నంతసేపు, 
ప్రపంచము నిజమే అనే భావన మనలో కలుగుతునే ఉ 
౦టుంది. అయితే ఈ (భ్రాంతి తొలగే పరిన్టితులు 
ఏర్పడినప్పుడు, మనం ఇంతవరకు నిజమని భావించిన 
ఈ ప్రపంచము నిజము కాదని, పరబ్రహ్మము మాత్రమే 
నిజమని తెలుస్తుంది. అంటే జగత్తు మిథ్య అని 
తెలిసివస్తుంది. దీనినే పారమార్థిక సత్యాన్ని దర్శించడం 
అంటారు. 


ఈ ప్రపంచాన్ని, లేక విశ్వాన్ని ఎట్లా తెలుసుకోగల్లు 
తున్నాము? 

ఈ ప్రపంచాన్ని, లేక విశ్వాన్ని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా 
తెలుసుకోగల్లుతున్నాము. 


. విశ్వము సత్యమా? లేక, అసత్యమా? 


విశ్వము ఇంద్రియాల ద్వారా ప్రత్యక్ష ప్రమాణం చేత 
తెలునుకోబడుతోంది. అందుచేత అది వ్యావహారిక 
సత్యమే. వ్యావహారిక సత్యాన్ని వ్యావహారికంగానే భావించి 
ప్రవర్తించాలి. 

కాని, తాత్వికంగా చూస్తే విశ్వం అసత్యమే. ఏది ఆదిలోను 
అంతంలోను లేకుండా మధ్య మాత్రమే గోచరిస్తుందో అది 
అసత్యం లేక మిథ్య. విశ్వానికి అవిర్భావం అనేది ఉంది - 

36 


64. ప్ర. 


65. 


(AS 


ఇ 


అంటే అంతకు ముందు లేదు. దానికి లయం కూడ ఉంది 
- అంటే ప్రళయం తరువాత ఉండదు. మధ్యలో మాత్రమే 
ఉంటుంది. అంతేకాకుండా దీనికి నిత్య పరిణామ శీలం 
కూడా ఉంది - అంటే ఎల్లప్పుడూ మార్చు చెందుతూ 
ఉంటుంది. అందుచేత అది తాత్వికంగా చూసినపుడు 
అసత్యమే! 


ప్రత్యక్షంగా కనిపించే విశ్వాన్ని మిథ్య అని శంకరులు 
ఎందుకు అన్నారు? 


. శంకరులు సరిగానే చెప్పారు. వ్యావహారిక సత్యాన్ని 


మరియు, పారమార్థిక సత్యాన్ని చక్కగానే నిర్వచించారు. 
వారి దృష్టిలో ఈ విశ్వం వ్యావహారికంగా సత్యమే. 
తాత్వికంగా అసత్యము. 

కాని మనం వారి తాత్విక సిద్ధాంతాన్ని వ్యావహారిక 
సత్యాన్ని కలగాపులగం చేసి మాట్లాడుతున్నాము. 
ప్రపంచాన్ని వ్యావహారికంగా కూడా అసత్యం అని 
శంకరులు అన్నారని మనం తప్పుగా అర్భం 
చేసుకుంటున్నాం. దీనివల్ల వారి సిద్ధాంతాన్ని గురించి 
దురభిప్రాయాలు, అపోహలు ఏర్పడుతున్నాయి. 


. జిజ్ఞాస అంటే ఏమిటి? 


కక, 99 
| జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాసా 


తెలుసుకోవాలనే కోరికను జిజ్ఞాస అంటారు. 
37 


66.ప్ర. 


స 


67.ఫప్ర. 


ఇ 


దిధ్యాస, నిదిధ్యాస అంటే ఏమిటి? 

“ధ్యాతుం ఇచ్చా దిధ్యాసా” 

“నితాంతం ధ్యాతుం ఇచ్చా నిదిధ్యానా” 
ధ్యానం చేయాలనే కోరికను దిధ్యాస అంటారు. 


తీవ్రంగా (నితాంతం) ధ్యానం చేయాలనే కోరికను నిదిధ్యాస 
అంటారు. 


పారమార్థిక సత్యాన్ని దర్శించడం ఎలా? 


. ఇది అంత సులభమైనది కాదు. దీనికి యాజ్ఞవల్యుడు చెప్పిన 


ఈ ఉపదేశమే శిరోధార్యం | 


“ఆత్మా వా అరే ద్రష్టవ్యః శోత్రవ్యో మంతవ్యో 
నిదిధ్యాసితవ్యో మైత్రేయి!” “మైత్రేయి ! ఆత్మను అనుభవ 
పూర్వకంగానే తెలుసుకోవాలి. దానికి ముందుగా గురువు 
నాశ్రయించి శుతులలో చెప్పిన సత్యస్వరూపం మీద 
ఉపదేశాన్ని అవగతం చేసుకోవాలి, దానిని మననం 
చేసుకోవాలి, తరువాత దానిని తీవ్రంగా ధ్యానం 
చేయాలి.” ఇలా వ్యావహారిక సత్యాన్ని దాటి పారమార్ధిక 
సత్యాన్ని దర్శించవచ్చు. దీన్ని అపవాదం అంటారు. ఇదీ 
సంగ్రహంగా శంకరుల జగన్న్మిథ్యా వాదంలోని ఆంతర్యం. 


38 


ఆ 


6. బ్రహ్మము - ఈశ్వరుడు - జీవుడు 


68. ప్ర. అద్వైత సిద్ధాంతంలో ఒక ప్రధానమైన అంశం ఏమిటి? 


A 


స. అద్వైత సిద్ధాంతంలో ఒక ప్రధానమైన అంశం “జీవాత'. 


69. ప్ర. జీవుడు, బ్రహ్మము ఒక్కటే అనే విషయాన్ని జీవుడు 


(AS 


ఎందుకు గుర్తించలేక పోతున్నాడు? 


. జీవుడు శరీరంతో తాదాత్యం చెందడం మూలంగా ఒక్కటే 


అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. దీన్నే ఉపాధి 
దోషం అంటారు. 


70. ప్ర. జీవుడు, బ్రహ్మము ఒక్కటే అనే విషయాన్ని తెలియజేసే 


ఇ 


ఉపనిషత్తులోని వాక్యం ఏమిటి? 


. ఈ విషయాన్ని ముండకోపనిషత్తు ఇలా వివరించింది. 


తదేతత్‌ సత్యం యథా సుదీప్తాత్‌ పావకాద్‌ 

విస్పులింగాః సహస్రశః ప్రభవంతే సరూపాః । 

తథాక్షరాద్‌ వివిధాః సోమ్య భావాః 

ప్రజాయంతే తత్ర చైవాపి యంతి ॥ 

“ఓ సౌమ్యుడా ! ప్రజ్వలిస్తున్న అగ్నిజ్వాల నుండి నిప్పురవ్వలు 
ఎలా ఎగసిపడుతున్నాయో అలాగే బ్రహ్మము నుండి 
నానావిధ జీవజాలం ఉద్భవిస్తుంది. ఆ జీవజాలంలో 
అంతర్నిహితంగా ఉన్నది బ్రహ్మమే. మళ్ళీ ఆ జీవజాలం 


(బహ్మంలోనే లయం అవుతుంది. (ప్రజ్వలించే అగ్ని, 
39 


71 ప్ర. 


ఇ 


72. ప్ర. 


ఇ 


అందులోనుండి బయటకు వచ్చిన నిప్పురవ్వలు - రెండూ 
ఒకటే - రెండూ కాంతిమంతంగానే ఉంటాయి. దహనశక్తి 
కలిగి ఉంటాయి. వేరుగా కనిపిస్తున్నా అగ్ని నుండి ఉ 
దృవించిన నిప్పురవ్వలు అగ్నికంటే వేరు కాదు. అలాగే 
బ్రహ్మము నుండి ప్రభవించిన జీవులు, బ్రహ్మము ఒకటే 
గాని రెండు వేరు వేరు తత్వాలు కాదు” అని ఉపదేశం. 


ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అనే పదాల విషయంలో శంకరుల 
అభిప్రాయ ఏమిటి? 


. శంకరులు ఆత్మను (బ్రహ్మం) జీవాత్మ పరమాత్మ అనే రెండు 


విధాలుగా చూడనేలేదు. ఆయన దృష్టిలో “ఆత్మ అంటే 
అనన్యమైన బ్రహ్మము మాత్రమేనని అర్థం. 


ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అనే పదాల విషయంలో శంకరుల 
అభిప్రాయాన్ని రాధాకృష్ణ పండితులు ఎట్లా విశ్లేషించారు? 


. “.. శంకరుని యాత్మయనగా జీవాత్మయని పొరపడరాదు. 


అనాత్మ విముక్తమైనట్టియో లేక అనాత్మకు వ్యతిరేకమైనట్టియో 
జీవాత్మాస్తిత్వమును శంకరుడు స్థాపింపబూనుకున్నచో 
నాతడు పరిచ్చిన్న విషయ రహితములగు ననేక జీవాత్మలనో, 
లేకున్న శుష్మమైన విశ్వాత్మ భావమునో గాంచియుండును. 
శంకరుని ఆత్మ జీవాత్మయుగాదు, తత్సముచ్చయముకాదు. 
జీవాత్మ జాలమంతయు బరమాత్మపై నాధారపడియున్నది. 


40 


73 ప్ర. 


ర 


74. ప్ర. 


పహ అందు ద్వైతములేదు అది (ఆత్మ) యందరిలో 
సమానముగా నున్నది. అందెట్టి పృథక్వమున కవకాశము 
లేదు; విశ్వజీవ భాగస్వాముల మగుట చేతనే మనము 
జీవించుచున్నాము.” 


ఈ భావాన్ని శంకరులు తమ ఆత్మబోధలో ఏ విధంగా 
వివరించారు? 

ఈ భావాన్ని శంకరులు “ఆత్మబోధ”లో పదవ శ్లోకంలో 
ఇలా వివరించారు : 


యథాకాశో హృషీకేశ ౩ నానోపాధిగతో విభుః । 
తత్‌ భేదాత్‌ భిన్నవద్భాతి తన్నాశే కేవలో భవేత్‌ ॥ 


నిజానికి ఆకాశం (3020ల ఒకటే. అది అవిభాజ్యమైనది 
(indivisible). కాని కుండలో ఉండే ఆకాశాన్ని మనం 
ఘటాకాశం అంటున్నాం. దానికి కారణం ఉపాధి (liMt- 
ing adjunct). ఇలా బ్రహ్మము ఏ ఉపాధిలో ఉంటే ఆ ఉ 
పాధికి పరిమితంచేసి చూస్తున్నాం. కాని కుండపగిలిపోతే 
అంతా మహాకాశమే కదా ! ఇక్కడ ద్వైతం ఎక్కడ ఉంది? 
హృషీక + ఈశః, ఇంద్రియాలను నియంత్రించి వాటిని 
అంతర్ముఖం చేసిన సాధకుడు ఉపాధిదోషాన్ని దాటి బ్రహ్మమే 
అయిపోతున్నాడు. 


బ్రహ్మం నిష్మియుడు కదా ! మరి ఆయనకు ఈ సృష్టిని 
చేసి జీవులలో ప్రవేశించవలసిన అవసరం ఏమి వచ్చింది? 


41 


ఇ 


75. ప్ర. 


ఇ 


76. ప్ర. 


ఇ 


77. ప్ర. 


ఇ 


78. ప్ర. 


ఇ 


ఈ సృష్టికి కారణం మాయ యొక్క (ప్రేరణ అని వేదాంతం 
సమాధానం. 


మాయ ఎన్ని రకాలు? 


మాయ రెండు రకాలు, ఒకటి శుద్ధసత్వ ప్రధానమైనది, 
రెండవది మలినసత్త ప్రధానమైనది. 


ఈశ్వరుడు, జీవుడు అనే పదాలను వివరించండి? 


(బ్రహ్మము శుద్ధసత్వ ప్రధానమైన మాయలో ప్రతిబింబించి 
ఈశ్వరుడవుతున్నాడు. మలిన సత్త్వ (ప్రధానమైన 
మాయనాశయించి (దీన్ని అవిద్య అంటారు) జీవరూపంలో 
శరీరంలో ప్రవేశిస్తున్నాడు. 


జీవునికి, బ్రహ్మానికి అభేదస్థితి ఎట్లా వస్తుంది? 
ఈశ్వరుడు, జీవుడు - వీటిలోని రెండు రకాల మాయలను 
ప్రక్కన బెడితే మిగిలేది శుద్ధసత్వమైన (బ్రహ్మమే. ఇలా ఉ 
పాధి భేదాన్ని ప్రక్కన బెడితే (బ్రహ్మోనికి (సద్వస్తువునకు), 
జీవునికి చైతన్యాంశంలో అభేద స్థితి ఏర్పడుతుంది. 
మాయను ఇంకా ఏ విధంగా వర్ణిస్తారు? 


కొందరు అవిద్య (మాయ) రెండు రకాలని, అవి కారణావిద్య, 
కార్యావిద్య అని, అందులో మొదటి దానిలో ప్రతిబింబించిన 
వాడు ఈశ్వరుడని, రెండవ దానిలో ప్రతిబింబించిన వాడు 
జీవుడని, అంటారు. 


42 


79. ప్ర. 


VSS 


(AS 


83. ప్ర. 


గళ 


ఈశ్వరునికి, జీవునికి ఉన్న అనుబంధం ఎటువంటిది? 


| ఈశ్వరుడొక్కడే, జీవులు అనేకులు. జీవులకన్నా ఈశ్వరుడు 


ఉత్కృషమ్టుడు. జీవునికి ఈశ్వరుడు పూజనీయుడు, 
ఆశ్రయించిన జీవుల కోరికలను తీరుస్తాడు. ఇక్కడ నుండి 
సగుణారాధన ప్రారంభం అవుతుంది. 


. ఉపాదాన కారణం అంటే ఏమిటి? 
. ఒక వస్తువును తయారు చేయడానికి కావలసిన ముడి 


సరుకులను ఉపాదాన కారణం అంటారు. ఉదాహరణకు 
కుండకు మట్టి ఉపాదాన కారణం. 


. నిమిత్త కారణం అంటే ఏమిటి? 
. ఒక వస్తువును చేయడానికి కావలసిన సాధనాలను, ఆ 


వస్తువును చేసే వ్యక్తులను నిమిత్త కారణం అంటారు. 


. విశ్వానికి ఉపాదాన కారణం ఏమిటి? నిమిత్త కారణం 


ఏమిటి? 


. విశ్వానికి ఉపాదానకారణం, నిమిత్తకారణం రెండూ కూడా 


బ్రహ్మమే. 


దేనిని నిర్గుణ బ్రహ్మం అంటారు? దేనిని సగుణ బ్రహ్మం 
అంటారు? 


బ్రహ్మాన్ని నిరుపాధిక లేక నిర్గుణ బ్రహ్మమని, అంటే ప్రాకృతిక 


43 


84. ప్ర. 


(AS 


85. ప్ర. 


లక్షణాలు లేని (బ్రహ్మమని, ఈశ్వరుణ్ణి సోపాధిక లేక 
సగుణ(బహ్మమని, అంటే ప్రాకృతిక లక్షణాలన్నీ గల 
బ్రహ్మమని అంటారు. 


బ్రహ్మము - మాయ అని రెండు ఉన్నాయని చెప్పడం, 
(బ్రహ్మము తప్ప మరొకటి లేదని చెప్పే అద్వైత సిద్ధాంతానికి 
వ్యతిరేకం కాదా? 

కాదు. మాయ బ్రహ్మములోని విడదీయరాని శక్తి. బ్రహ్మము 
తన మాయాశక్తితో (ఈ శక్తి త్రిగుణాత్మకమైనది) విశ్వాన్ని 
సృష్టించి, అందులో అంతర్వర్తిగా (౧౧౧౧౫౧౪6౧౦ ఉన్నప్పుడు 
ఈశ్వరుడని, విశ్వాన్ని దాటి సర్వోతృష్టంగా (transcen- 
dental) ఉన్నప్పుడు, పరబ్రహ్మమని పిలువబడుతున్నాడు. 
ఈశ్వరుడు విశ్వానికి అంతర్యామి, శరణాగతి చేసి ఆయన్ని 
ఢైమతో మనం చేరుకుని ఆయన దయకు పాత్రులం 
కాగలం. ఇది సాకార(బ్రహ్మూపాసన, దీన్ని శంకరులు 
సమర్థించారు. ఈ విధంగా బ్రహ్మము, మాయ అనే రెండు 
పదాలను వాడినా, మాయ బ్రహ్మలోని అంతర్భాగమే కనుక, 
“ఉన్నది ఒక్కటే ” అందుచేత బ్రహ్మము, మాయ అనే రెండు 
పదాలను ప్రయోగించడము అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకం 
కాదు. 


సాకార తత్వాన్ని ఏ విధంగా దాటి నిర్గుణ తత్వానికి 
జేరవచ్చు? 


44 


ఇ 


308, 


ఇ 


87 ప్ర. 


బ్‌ 


88. ప్ర. 


అనేక జన్మలలోని తపస్సమాధి నిష్టల ద్వారా సాకార తత్త్వాన్ని 
దాటి నిర్గుణ తత్వానికి జేరవచ్చు. 


. సాధనపంచకంలోని శంకరుల ఉపదేశం ఏమిటి? 


శంకరులు ఇలా ఉపదేశించారు: 


: వాక్యార్థశ్చ విచార్యతాం (శ్రుతిశిరః పక్షః సమాశ్రీయతాం 


దుస్తర్మాత్సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోనుసంధీయతామ్‌ । 
బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరహర్గర్వః పరిత్యజ్యతాం 
దేవో9. వాంవుతిరురఖ్యతాం బుదజనై: 
వాదఃపరిత్యజ్యతామ్‌!॥ 


మహావాక్యాల అర్థం తెలుసుకొని వాటి మీద మననం 
చెయ్యాలి. వితండవాదాలకు స్వస్తి చెప్పి వేద ప్రతిపాదిత 
తర్మాన్ని అనుసరించాలి. మనస్సును బ్రహ్మమయంచేసి, 
గర్వాన్ని దేహాభిమానాన్ని వదలిపెట్టి సాధన చెయ్యాలని 
సాధన పంచకంలో శంకరులు చెప్పారు. 


శంకరులు అంగీకరించినది ఏమిటి? తిరస్మరించినది 
ఏమిటి? 

శంకరులు సాకార బ్రహ్మాన్ని నిరాకార బ్రహ్మాన్ని ఒకటిగానే 
చూశారు. ఆయన ఒప్పుకోనిదల్లా నిరాకార బ్రహ్మాన్ని 
తిరస్కరించే సిద్ధాంతాలను మాత్రమే. 


భౌతికవాదం అంటే ఏమిటి? దానిపై శంకరుల అభిప్రాయం 
ఏమిటి? 


45 


బ్‌ 


89. ప్ర. 


బ్‌ 


90. ప్ర. 


స 


మన కంటికి కనిపించేదంతా నిజమని, ఏది కనిపించదో 
అది అసత్యమని, దానికి అస్తిత్వమే లేదని భౌతిక 
వాదులంటారు. దీనిని శంకరులు నిర్హ్వంద్వంగా 
తిరస్కరించారు. దృగ్గోచరమైనదంతా నిజం కాదు, 
కనిపించనిది లేదనుకోవడం పొరపాటు. కనిపించేదంతా 
నిజమైతే స్వప్పజగత్తు కూడా నిజం కావాలి కదా ? జగత్తుకు 
ఆధారం బ్రహ్మపదార్ధం. అది ఇంద్రియగోచరం కాదు. దాన్ని 
తెలుసుకోవడమే బ్రహ్మ విద్య అని శంకరులు అభిప్రాయం. 


7. బంధము - మోక్షము 


జీవునికి బంధం ఏ విధంగా ఏర్పడుతుంది? 


శరీరగ్రస్తుడైన జీవుడు శరీరానికి పరిమితమై తన నిజ 
స్వరూపాన్ని తెలుసుకోలేక పోతున్నాడు. దానికి కారణం 
మనోబుద్దుల ప్రభావం. దాని వల్ల కర్ఫత్వ, భోకృత్వ భావాలు, 
అహంకార మమకారాలు సంభవిన్తాయి. పర్యవసానంగా 
అనేక కర్మల నాచరించి, వాటి ఫలితాల ననుభవించడానికి 
జన్మలనెత్తుతూ, జనన మరణ చక్రంలో చిక్కుకొని ఏదో 
ఉపాధిలో బంధించబడుతూ ఉంటాడు. దీనినే బంధం లేక, 
సంసార బంధం అని అంటారు. 


జీవునికి బంధ విముక్తి అంటే ఏమిటి? 
సంసార బంధం నుండి జీవుడు విముక్తిని పొందడాన్ని బంధ 


46 


91. ప్ర. 


(AS 


92. ప్ర. 


(AS 


విముక్తి అంటారు. అంటే మనోబుద్ధ్వహంకారాల ప్రభావాన్ని 

దాటి, తన స్వస్వరూప జ్ఞానాన్ని పొంది జనన మరణ చక్రం 

నుండి బయట పడడమే. 

యజ్ఞయాగాది కర్మలకు, భక్తికి ఉపనిషత్తులు మరియు 

అద్వైతం వ్యతిరేకమా? 

ఉపనిషత్తులు గాని అద్వైతం గాని యజ్ఞయాగాది కర్మలను, 

భక్తిని నిరసించవు. వీటివల్ల ఇంద్రియ నిగ్రహం వస్తుంది. 

మనస్సు పరిశుద్ధమౌతుంది. తరువాత గురూపదేశాన్ని 
అనుసరించి తపస్సమాధినిష్టల ద్వారా బ్రహ్మ సాక్షాత్మారాన్ని 
పొందవచ్చు. ఇది ముక్తి. 

సాధన చతుష్టయం అంటే ఏమిటి? 

1. నిత్యానిత్యవస్తు వివేకము (ఆత్మ శాశ్వతత్వం, దేహం 
యొక్క అశాశ్వతత్వం) 

2. ఇహాముత్ర ఫలభోగ విరాగము (ఇహలోక, పరలోక 
సుఖాల మీద అనాసక్తి) 

3. శమదమాది షట్కర్మ సాధన సంపత్తి (అంతరింద్రియ 
నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, క్షమాబుద్ధి, గురువుల 
మీద విశ్వాసం మొదలైనవి) 

4. ముముక్షుత్వము (అంటే మోక్షము పైన తీవ్రమైన ఇచ్చ) 

ఈ నాలుగింటిని సాధనచతుష్టయం అంటారు. 


47 


93. ప్ర 


గళ 


94. ప్ర. 


గళ 


95. ప్ర. 


AS 


96. ప్ర. 


(AS 


. సాధన చతుష్టయం యొక్క ఆవశ్యకత ఏమిటి? 


. సాధన చతుష్టయం ఉన్న వ్యక్తి మాత్రమే మోక్ష మార్గంలో 


ప్రయాణించడానికి అర్హుడు. 


సాధన చతుష్టయం ఏ రకంగా మోక్షానికి అర్హతను 
పెంచుతుంది? 


. సాధన చతుష్టయం ఉన్నవాడే “తత్వమని)”, 


“అయమాత్మాబ్రహ్మ మొదలైన వేదాంత వాక్యాల వివరణను 
(శవణం చేసి, మననం చెయ్యడానికి అదికారం 
పొందుతాడు. 


(శవణం వల్ల పరోక్షజ్ఞానం (indirect perception) 
లభిస్తుంది. మనన నిదిధ్యాసములచే సమాధి నిష్టలో అపరోక్ష 


జ్ఞానం లభిస్తుంది. 


క్రమముక్తి అంటే ఏమిటి? 


. యజ్ఞయాగాది కర్మల ద్వారా ఇంద్రాది దేవతల 


అనుగ్రహంతో బ్రహ్మలోకం, సత్యలోకం చేరి, అక్కడి లోక 
వాసులతో కలిసి సంపాదించే ముక్తిని క్రమముక్తి అంటారు. 


జీవన్ముక్తి అంటే ఏమిటి? 


. జీవించి ఉండగానే జ్ఞానమార్గంలో మహర్షులు పొందే 


ముక్తిని సద్యోముక్తి లేక జీవన్ముక్తి అంటారు. 
48 


98. ప్ర. 


(AS 


99. ప్ర. 
స. జీవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు, అంటే తాను 


a 


. విదేహముక్తి అంటే ఏమిటి? 
. శరీరత్యాగం చేసిన తరువాత పొందే ముక్తిని విదేహముక్తి 


అంటారు. 


భిన్న అభిన్న స్థితులు అంటే ఏమిటి? 


: నిప్పునుండి నెరుసులు బయల్వెడలుతూ ఉంటాయి. రెండూ 


వేర్వేరుగా భిన్నంగా కన్పిస్తూ ఉంటాయి. కాని వస్తుతః 
రెండు ఒకటే, కాని అభిన్నమే. 
అలాగే పరమాత్మ, జీవాత్మ వేరువేరుగా కనిపిస్తారు. అది 


భిన్నస్థితి. కాని ఈ రెండింటికి ఒకే చైతన్యం ఉంది. 
చైతన్యాంశలో ఆ రెండూ ఒకటే. అది అభిన్చస్థితి. 


మోక్షం ఎప్పుడు లభిస్తుంది? 


వరమాత్మకంటే ఛైతన్యాంశలో భిన్నం కాదని 
తెలుసుకున్నప్పుడు మోక్షం లభిస్తుంది. 


. అవిద్య అంటే ఏమిటి? 
. జీవుడు ఉపాధిలో నున్నప్పుడు మనో బుద్ధుల తోను, 


శరీరంతోను చేరి ఉండడం వల్ల తన స్వస్వరూపాన్ని 
తెలుసుకోలేక, తాను ఈ శరీరమేననే అపోహలో ఉంటాడు. 
అదే అవిద్య. 


49 


101ప్ర. 


స 


102ప్ర. 


(AS 


103.ప్ర. 


(AS 


అవిద్య తొలగిన వెంటనే ఏమవుతుంది? 


కుండ పగలగానే ఘటాకాశం మహాకాశంలో ఐక్యమైనట్లు, 
అవిద్య తొలగిన వెంటనే జీవుడు పరమాత్మే 
అయిపోతున్నాడు. 


సద్గతికి, మోక్షానికి తేడా ఏమిటి? 


యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గం వస్తుంది. అది మనం 
సంపాదించే సనధ్గతి. మరి మోక్షం అనేది మనం 
సంపాదించేది కాదు, స్వస్వరూప జ్ఞానంతో సంభవించేది. 


దేహాత్మాభిమానం ఉన్నంతవరకు కర్మలు చేస్తూ ఉంటాం. 
కర్మఫలాలననుభవించడానికి మళ్ళీ జన్మను పొందుతాం. 
ఈ “పునరపిజననం, పునరపిమరణి మే బంధం. దీన్నే 
సంసార బంధం అంటారు. ఈ బంధం నుండి విముక్తే 
మోక్షం. 


స్వస్వరూప జ్ఞానం ఎలా వస్తుంది ? 

(శవణ, మనన, నిదిధ్యాసల ద్వారా, అంటే వేదాంత (శవణం, 
ఆ విషయాల మీద మననం చెయ్యడం, వాటిని మీద ధ్యానం 
చెయ్యడం. ఈ ధ్యాన మార్గం ద్వారా (బ్రహ్మజ్ఞానం 
కలుగుతుందని అద్వైత సిద్ధాంతం బోధిసోంది. 

ఈ జ్ఞానం జీవితకాలంలోనే లభిస్తే అది జీవన్ముక్తి, తనువు 


చాలించిన తరువాత లభిస్తే విదేహముక్తి. 
50 


104ప్ర. 


బ్‌ 


105.ప్ర. 


కర్మాచరణ వల్ల స్వర్గం లభిస్తుంది గాని, 'క్రీణే పుణ్యే 
మర్యలోకం విశంతి” - పుణ్యం క్షీణించగానే పునర్జన్మ 
సిద్ధిస్తుంది అని భగవద్గీత (9-21) చెప్తూంది గనుక అద్వైతం 
కర్మాచరణకి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. 


అద్వైతం భక్తికి వ్యతిరేకం కాదు. భక్తి ఇంద్రియ నిగ్రహాన్ని 
మనో నైర్మల్యాన్ని ప్రసాదించి సాధకుడిని జ్ఞానమార్గానికి 
సిద్ధం చేస్తుందని శంకరులు భక్తిని ప్రోత్సహించారు. 


చివరకు, ధ్యానమార్షం ద్వారా బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. 


8. ఈశ్వరుడు - సృష్టి 


విశ్వం పరిణామశీలం గలది. (బ్రహ్మమునకు పరిణామశీలం 
లేదు. అలాంటప్పుడు ఈ విశ్వం ఎలా వచ్చింది? 


. ఈ సమస్యను అద్వైతం సగుణ బ్రహ్మము లేక ఈశ్వరుడు 


ద్వారా పరిష్కరించింది. 
(బ్రహ్మము మాయ, లేక ప్రకృతితో కలిసినప్పుడు సగుణ 
(బ్రహ్మం లేక, ఈశ్వరుడు అని సంబోధించబడతాడు. 
ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సృష్టి, స్థితి, లయాలను కలిగించే 
శక్తులు గలవాడు. అందుచేత ఈ విశ్వం ఈశ్వరుని 
మూలంగా ఏర్పడింది. 


ఈశ్వరునికి, జగత్తుకు ఉన్న సంబంధం ఎటువంటిది? 
51 


A 


ణం 


106.ప. 


ఈశ్వరుడు జగత్తుకు ఉపాదాన కారణం, మరియు నిమిత్త 
కారణం కూడా. మట్టి కుండకు ఉపాదాన కారణం (౧౩- 
terial cause) మట్టి అచేతనం. ఉపాదాన కారణం ఎప్పుడూ 
అచేతనమే. మరి చేతనుడైన ఈశ్వరుడెలా ఉపాదాన కారణం 
అవుతాడనే ప్రశ్నకు తావులేదు. ఎందుచేతనంటే మన 
వ్యావహారికానుభవం విశ్వసృష్టికి అనువర్తించకూడదు. 
దానికి శ్రుతి ప్రమాణాన్నే అంగీకరించాలి గాని మన 
అనుభవ జ్ఞానం కాదు. 


విశ్వం ఈశ్వరుడి నుండి పుట్టి మళ్ళీ ఈశ్వరుడిలోనే లయం 
అవుతుంది. మరి విశ్వానికున్న జడత్వం, ద్రవ్యత్వం, మౌఢ్యం 
మొదలైన లక్షణాలు కూడా ఈశ్వరునిలో జేరి ఆయన్ను 
కలుషిత పరుస్తాయా? ఈ ప్రశ్నకు “కాదు” అని శంకరులు 
సమాధానం చెప్పారు. నగలను కరిగించినవుడు 
మలినాలునశించి స్వచ్చమైన బంగారం ఎలా వస్తుందో 
విశ్వం లయం అయ్యెటపుడు దానిలోని అవలక్షణాలన్నీ 
పోతాయంటారు శంకరులు. ఇలా ఈశ్వరుడి లో లయం 
అయిపోయి మళ్ళీ అనుభవంలోకి రాని జీవుల 
కర్మానుభవానికి పున:సృష్టి చేస్తాడు ఈశ్వరుడు. ముక్త 
జీవులకు పునర్జన్మ ఉండదు. 


కొందరిని కష్టజీవులుగా మరి కొందరిని దుఃఖ భాగులుగా 
సృష్టిస్తూన్న ఈశ్వరుడు నిష్పక్షపాతి అని ఎలా అనగలం? 


52 


(AS 


107ప్ర. 


ఇ 


108ప్ర. 


బ్‌ 


జీవుల సృష్టి వారి వారి కర్మానుసారం జరుగుతుంది తప్ప 
దానికి ఈశ్వరుడు బాధ్యుడు కాదంటుంది అద్వైతం. 
ఈశ్వరుడు ఏ విధంగా సృష్టి చేస్తాడు? 

ఈశ్వరుడు ఏ ఉపకరణాలు లేకుండా తన అద్భుత శక్తితో 
సృష్టి కార్యం చేస్తునే ఉంటాడు. జీవులు ఈశ్వరుని యొక్క 
అంశలే - కారణం ప్రకృతి ఆయనలోనే ఉంది, దాని నుండి 
పుట్టిన వారే జీవులు గనుక. కల్పాంతంలో విశ్వం 
మూలప్రకృతిలో కలిసినప్పడు జీవులు పున:సృష్టి జరిగే వరకు 
నిరుపాధికులై సుప్తస్థిచి ఉంటారు. తరువాతి కల్పాదిలో 
మరల సృష్టి ప్రారంభమవుతుంది. 


గౌడపాదులు, శంకరులు ఇద్దరూ అంగీకరించిన వాదం 
ఏమిటి? 


గౌడపాదులు, శంకరులు అంగీకరించిన వాదం పేరు 
“వివర్తవాదం”. 


. వివర్తం అంటే ఏమిటి? 


కారణం కంటే విలక్షణమైన వస్తుజాలం కార్యరూపంగా 
ప్రభవించినప్పుడు, దాన్ని ‘వివర్తం” అంటారు. 


ఉన్న ఒకే ఒక సత్యమైన బ్రహ్మం, అసత్యమైన అనేక 
రూపాలలో దర్శనమివ్వడాన్ని 'వివర్తం” అంటారు. సృష్టి 
ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనే ఈ వాదాన్ని “వివర్తవాదం'” 
అంటారు. 

53 


110.ప్ర. 


ఉదాహరణకు - 


సముద్రంలోని నీరు నీటి తుంపరులుగాను, బుడగలుగాను, 
తరంగాలుగాను కూడా కనిపిస్తుంది. వేరవేరుగా కనిపిస్తున్నా 
అవన్నీ సముద్రపు నీటియొక్క వివిధ రూపాంతరాలు, 
మరియు అవి తాత్మాలికాలు. అక్కడ సముద్రము మాత్రమే 


నిజం. 


అదేవిధంగా మృత్తిక నుండి తయారు అయ్యే వస్తువులు - 
కుండ, మూకుడు వంటివి - అవి ఏవీ నిజం కాదు. మృత్తిక 
మాత్రమే నిజం. 

ఆ విధంగా బ్రహ్మం ఒక్కటే నిజం. ఈ నామరూపాదికమైన 
విశ్వం ఆ బ్రహ్మం మీద ఆరోపితమైనది. కారణము ఆ 
బ్రహ్మము. అది త్రికాలాలలోనూ ఉండేది. అది సత్యం. 
కార్యం (కుండవంటివి) అశాశ్వతం, అందుచేత అసత్యం 
అని దీని అర్థం. 


వివర్తవాదాన్ని గురించి ఆచార్య వాచస్పతి ఏమన్నారు? 


జ ఆచార్య వాచస్పతి ఇలా అన్నారు స 


“వివర్తస్తు ప్రపంచోల యం బ్రహ్మణోల_ పరిణామినః 
అనాదివాసనోద్భూతో న సారూప్యమ పేక్షతే” 

బ్రహ్మం పరిణామ శీలమైనది కాదు. అద్వైతంలో బ్రహ్మం 
శాశ్వతమైన, మార్పుకు లోనుకాని తత్వం. అది కారణం. 
నామరూపాత్మక విశ్వం కార్యం, ఇది అశాశ్వతం. అందుచేత 


54 


111. ప్ర. 
. పారమార్ధిక దృష్టితో నిజానికి లేని విశ్వం , వ్యావహారిక 


112. ప్ర. 
. కారణకార్యాలు ఒకే వస్తువు యొక్క రెండు రూపాలు 


విశ్వం వివర్తం, అంటే ఆరోపితమైన సర్పం, తాడు యొక్క 
నిజస్వరూపాన్ని కప్పిపుచ్చినట్లు, విశ్వం బ్రహ్మము యొక్క 
నిజ స్వరూపాన్ని కప్పి పుచ్చి నామ రూపాత్మకంగా 
గోచరిస్తుంది. దీన్ని వివర్తవాదం అంటారు (6061106 of 
apparent transformation). 

మాయ బ్రహ్మంలోని విడదీయ రాని శక్తి అందుచేత 
విశ్వసృష్టికి కారణం బ్రహ్మమే. 


అనిర్వచనీయ ఖ్యాతి అంటే ఏమిటి? 


దృవ్చితో కంటికి వత్యకళ్షంగా కనివించడాన్ని 
'అనిర్వచనీయఖ్యాతి' (apprehention of the indefinable) 
అంటారు. 


సృష్టి అనాది అని ఏ విధంగా చెప్పవచ్చు? 


(two sides of the same coin) అని శంకరుల నిర్ణయం. 
దీని పర్యవసానం - ఈ రెంటిలో ఏది ముందు అనే ప్రశ్న 
ఉత్పన్నమే కాదు, దానికి త్రికాలాబాధితమైన బ్రహ్మమే 
ఉపాదాన కారణం అని సిద్ధాంతీకరించారు. అంటే మొదటి 
సృష్టి ఎప్పుడు జరిగింది అంటే చెప్పలేం. అందుచేత సృష్టి 
అనాది. 


55 


118. ప్ర. 
. అద్వైత తత్త్వంలో మాయా సిద్దాంతం ప్రధానమైనది. మాయ 


గళ 


114. ప్ర. 


(AS 


9. మాయ-అవిద్య 


అద్వైత తత్వంలో మాయ యొక్క ప్రాధాన్యత ఏమిటి? 


పరమాత్మ యెక్క ఒక శక్తి. ప్రపంచం నామరూపాలు గలది. 
ఇలా ఈశ్వరునిలో అవ్యక్తంగా నున్న జగత్తును వ్యక్తం 
చెయ్యడానికి ఉపకరించేది ఈశ్వరునిలో నున్న శక్తియే. 
అదియే “మాయ”. 


“వఏకమేవ అద్వితీయం బ్రహ్మి ఉన్నది బ్రహ్మము ఒక్కటే, 
రెండవది లేదు అని శ్రుతి వాక్యం. మరి రెండవది లేనప్పుడు 
= బ్రహ్మంకంటే వేరుగా కనిపించే ఈ నామరూప ద్వంద్వాలు 
గల ఈ విశ్వం ఎలా వచ్చింది ? 
నిరాకార, నిర్గుణమైన [బ్రహ్మము పారమార్థిక సత్యం అని 
పై వేదాంత వాక్యాలు ఘోషిస్తున్నాయి. సాకార సగుణ విశ్వం 
మాయ వలన ఏర్పడిందని అద్వైతం చెబుతుంది. 
బ్రహ్మం సత్వ స్వరూపం. ఆ సత్యస్వరూపాన్ని కప్పివుచ్చి 
మాయ విశ్వాన్ని ఆవిర్భవింపజేస్తుంది. అయితే ఈ విశ్వానికి 
ఆధారం లేక అధిష్టానం (బ్రహ్మమే. (బ్రహ్మము లేకపోతే 
విశ్వమూ లేదు. అందుచేత విశ్వం బ్రహ్మము మీద 
ఆధారపడింది తప్ప, దానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఈ 
దృష్టితోనే విశ్వాన్ని మిథ్య అన్నారు. అయితే విశ్వం బ్రహ్మము 
మీద ఆధారపడి ఉండడంవల్ల బ్రహ్మమునకు వచ్చిన లోటేమీ 
ఉండదు. 

56 


115. ప్ర. 


(AS 


116. ప్ర. 
. సాధారణంగా మనమందరమూ ఈ విశ్వాన్ని సత్యంగానే 


మాయ అనేది ఒక శక్తి మాత్రమే గాని (ద్రవ్యం కాదని అందరు 
ఒప్పుకున్న విషయం. 


బ్రహ్మం నుండి మాయ ద్వారా విశ్వం ఉద్భవించినపుడు, 
విశ్వం బ్రహ్మమని అనవచ్చునా? 

అవుననీ కాదనీ కూడా సమాధానం చెప్పవచ్చును. 
బ్రహ్మముకంటే వేరు కాదు గనుక అవునని అనవచ్చును. 
కాని బ్రహ్మమునకు సృష్టి, స్థితి, లయాలు లేవు. అవి 
విశ్వమునకున్నాయి. ఆ దృష్టిలో విశ్వం బ్రహ్మము రండు 
ఒకటి కాదు అని అనవలసి వస్తుంది. 


అవిద్యకు, మాయకు గల భేదమేమిటి? 


నమ్ముతాం. కారణం దానితో వ్యవహరిస్తున్నాం గనుక. ఇలా 
వ్యక్తిగతంగా ఉండే అజ్ఞానాన్నే “అవిద్యి అన్నారు. వ్యక్తిగత 
సాయిలో, “పపంచం మిథ్య” అనే జానం కలుగగానే, 
థి రో 
“అవిద్య” నశిస్తుంది. 
మరి మాయ అనేది విశ్వానికి సంబంధించింది. అది విశ్వం 
ఉన్నంత వరకు ఉంటుంది. కల్పాంతంలో విశ్వం 
బ్రహ్మములో లయం అయిన తరువాత మళ్ళీ విశ్వ సృష్టి 
జరిగే దాకా నిదాణంగానే ఉంటుంది. ఈ విధంగా 
చూసినప్పడు “మాయ” విశ్వావిర్భావం నుండి విశ్వం లయం 
అయేంత వరకు ఉంటుంది. 

57 


117 ప్ర. 


స 


118. ప్ర. 


మాయ, అవిద్య అనే పదాలను ఎవరెవరు ఏ విధంగా 
వినియోగించేరు? 


“శంకరులు “మాయం” “అవిద్య” అనే వదాలను 
సమానార్గకాలుగా వాడినా తదనంతరాద్వైతులు “మాయి 
ఈశ్వరో పాధి మయమునియు, అవిద్య 
జీవోపాధిమయమనియు చెప్పిరి” అని రాధా కృష్ణపండితులు 
చెప్పారు. కాని ఇప్పుడు పండితులందరు “మాయి, 'అవిద్య' 
అనే పదాలను శంకరులననుసరించి సమానార్ధకాలుగానే 
వాడుతున్నారు. 


10. ప్రమాణాలు - జ్ఞాన సముపార్జన 


అంతఃకరణం ఏయే రూపాలలో ఏ విధంగా పనిచేస్తుంది? 


. బావ్యా పవంచంలోని విషయాలను స్వీకరించి 


క్రమబద్ధీకరించి వ్యక్తపరిచే శక్తి అంతఃకరణానికి మాత్రమే 
ఉంది. ఈ అంతఃకరణ మనలోపలే ఉండి ఆత్మప్రకాశంతో 
పనిచేసే శక్తి. అదే చైతన్యశక్తి. అది ఇంద్రియం కాదు, 
కంటికి కనిపించదు. 

ఇది నాలుగు విధాలుగా పనిచేస్తుంది. సంకల్ప వికల్పాలు 
కలిగినప్పుడు “మనస్సు”గా, నిర్ణయం తీసుకునేటప్పుడు 
“బుద్ది”గా, ఆత్మాభిమానంతో పనిచేసే సమయంలో 
“అహంకారం”గా, ఏకాగ్రత సాధించడం, విషయాలను 
స్మరణకు తెచ్చుకోవడంలో “చిత్తం”గా పనిచేస్తుంది. 


58 


119. ప్ర. జ్ఞానం అందరిలోను ఒకే విధంగా ఎందుకు ఉండదు? 
స. జీవులయొక్క పూర్వ సంస్కారాలను బట్టి, వారివారి 
అంతఃకరణలు వేరువేరుగా ఉంటాయి. శుద్ధచైతన్యం 
అంతఃకరణంతో కలిసే జ్ఞానాన్ని సృష్టిస్తుంది, అందరి 
అంతఃకరణలూ ఒకే విధంగా ఉండవు. అందుచేత జ్ఞానం 
అందరిలోనూ ఒకే మాదిరిగా ఉండదు. 


120. ప్ర. జ్ఞానాన్ని పొందడంలో ప్రమాణాలయొక్క ఉపయోగం 
ఏమిటి? 

స. బయటనుండి వచ్చిన సమాచారాన్నంతా ఎక్కడ నుండి, 
ఎట్లా వచ్చిందో విచారించి జ్ఞానాన్ని గ్రహించాలి. అందుకు 
ప్రమాణాలు (౧౪౭౧9 0౧/00? ఉపయోగపడతాయి. శాస్త 
చర్చలలో విషయం యొక్క సత్యనిరూపణకు ప్రమాణాలు 
ఉపయోగిస్తాయి. 


వేదాంతం లౌకిక జీవితాన్ని విస్మరించి సత్యాన్వేషణకు 
ఉపక్రమించిందని అనుకోకూడదు. లౌకిక జీవితంలో 
కానివ్వండి, అధ్యాత్మిక జీవితంలో కానివ్వండి అనేక 
విషయాలుంటాయి. అందులో వేటిని నమ్మాలి, వేటిని 
నమ్మకూడదు అనే నిశ్చయానికి రావడానికి ప్రమాణాలు 
ఉపయోగిస్తాయి. 


121. ప్ర. వేదాంతంలో ఏయే ప్రమాణాలను అంగీకరించారు? 


59 


స 


122, ప్ర. 


(AS 


వేదాంతంలో (ప్రమాణాలు అనేకం. వాటిలో ప్రత్యక్షం 
(direct perception), అనుమానం (Inference), 
ఆప్తవాక్కు లేక శబ్ద ప్రమాణం (176616 5$2yng5), సాద్భశ్యం 
(siMil) - వీటిని శంకరులు ఆమోదించారు. 


ఈ ప్రమాణాల ద్వారా ఆత్మావలోకనం సాధ్యం అవుతుందా? 


ఈ ప్రమాణాల ద్వారా ఆత్మావలోకనం సాధ్యం కాదంటుంది 
వేదాంతం. ఆత్మ మనలో ఉండే కర్తయే (340600 గాని, 
బాహ్యప్రపంచంలో ఉండే వస్తువు (00600 కాదు. 
అందుచేత ప్రత్యక్షంగా చూడడం సాధ్యం కాదు. 


మనిషి చనిపోతే అతనిలో నుండి ఆత్మ నిష్మమించిందని 
అనుమాన ప్రమాణంతో గ్రహిస్తాం. అంతేగాని ఆత్మను 
మనం చూడలేం. అందుచేత అనుమాన ప్రమాణం చేత 
కూడా ఆత్మను దర్శించలేం. 


ఇక వేదవేదాంగాలన్నీ అపరావిద్య (10౪46 knowledge) 
అని, అనుభవం మాత్రమే పరావిద్య అని, ముండకోపనిషళ్లు 
చెప్పింది. అందుచేత వేదశాస్తాల పాండిత్యంతో అంటే శబ్ద 
ప్రమాణంతో ఆత్మావలోకనం సాధ్యం కాదు. 


ఆత్మతో పోల్చదగిన వస్తువు వేరొకటి ఏదీ లేదు. అందుచేత 
సాదృశ్యం కూడా పనికిరాదు. 
ఆత్మ అనుభవైక వేద్యం - దానికి శ్రవణ మనన నిదిధ్యాసలే 
మార్గం. ఆత్మ ఈ (ప్రమాణాలకతీతం. 

60 


12. ప్ర. 


AS 


14. ప్ర. 
స. శంకరుల కాలంలో చార్వాకం, బౌద్ధం, జైనం మొదలైన 


a 


11. ఆస్తికత 


ఆస్తికులు అంటే ఎవరు? నాస్తికులు అంటే ఎవరు? 
దేవుడు ఉన్నాడు అని నమ్మేవారిని ఆస్తికులని, దేవుడు లేడని 
భావించేవారిని నాన్మికులని మనం సామాన్యంగా 
వ్యవహరిస్తూ ఉంటాము. కాని అది సరియైన నిర్వచనం 
కాదు. 

వేదం యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరించేవారిని ఆస్తికులు 
అని అంటారు. వేదం యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరించని 
వారిని నాస్తికులు అంటారు. 


శంకరుల కాలంలో ప్రచారంలో ఉన్న వాదాలు ఏమిటి? 


నిరీశ్వరవాదాలు బహుళ (వ్రచారంలో ఉందేవి. 
సాంఖ్యంకూడా నిరీశ్వర వాదాన్నే సమర్థించింది. 


. ఆస్తికత దేనిమీద ఆధారపడి ఉంది? 
. ఆస్తికత వేదాల పట్ల మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంది. 


. వేదాలను ఎందుకు ప్రమాణంగా తీసుకోవాలి? 
ఖ్‌ మహర్షుల ఆత్మానుభూతి శబ్ద రూపంలో, అనగా వేదాల 


రూపంలో వెలువడింది. ఆ అనుభూతి భాషకతీతమైనది 
గనుక, వ్యంగ్యంగానే సూచించడానికి వీలవుతుంది గనుక, 
61 


127. ప్ర. 
. అతి చేరువగానున్న భగవంతుణ్ణి దర్శించాలనే పూర్ణజిజ్ఞాసతో 


అతి తక్కువ పదాలతో అనల్ప అర్థాన్నిచ్చేలా మంత్రాల 
రూపంలో వారు చేసిన ప్రకటనల సంపుటీకరణమే (శ్రుతి 
అని శంకరులు నమ్మారు. అనుభవపూర్వకమైనది గనుక 
(శ్రుతి శిరోధార్యమని, ప్రామాణికమని వారి అభిప్రాయం. 
అనుభవం స్వతహాగా ప్రమాణ యుక్తం. వేదార్థ నిర్ణయానికి 
తర్మం కూడా అవసరమని ఆయన భావించారు. అయితే 
వేదాలకు వ్యతిరేకంగా ఉందే కుతర్మాన్ని వారు 
అంగీకరించలేదు. ఇలా ఈశ్వరాస్తిత్వాన్ని నిరూపించడానికి 
వేదమే పరమ(ప్రమాణం గాని హేతువాదం కాదని ఆయన 
ప్రగాఢ విశ్వాసం. అనుభవపూర్వకంగా మహర్చ్పులు, 
సిద్ధపురుషులు చెప్పడమే కారణం. 


ఆత్మ సాక్షాత్కారానికి ప్రధానమైన అర్హత ఏమిటి? 


బాటు సాధన చతుష్టయం ఆతృ్మసాక్షాత్మారా నికి ప్రధానమైన 
అర్హత. 


. సత్యం యొక్క లక్షణం ఏమిటి? 


సత్యం సార్వ జనీనం. ఒక్కొక్కనికి ఒక్కొక్క సత్యం ఉండదు. 
అయితే సాక్షాత్మార సాధన విధానంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య 
తేడా ఉందవచ్చు. 

పవంచంలో అనేక విషయాలున్నాయి. వాటిని 


అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం. కాని అది కేవలం 
62 


లౌకిక జ్ఞానం మాత్రమే. సత్య సాక్షాత్మారానికి ఇంద్రియాలను 
బాహ్యప్రపంచం నుండి మరలించి, అంతర్ముఖం చెయ్యాలి. 
అంతర్జృష్టి వలన, తెలుసుకొనే వాడు, తెలియబడేది, 
తెలుసుకోవడం అనే భేదం నశించి పరమార్ధ సత్యం 
అనుభవంలోకి వస్తుంది. ఆధ్యాత్మికంగా చర్చించేటప్పుడు 
అనుభవజ్ఞానం అంటే ఆత్మానుభవజ్ఞానమే. మనలో 
నిగూఢంగా ఉండి, మనోబుద్దులను, ఇంద్రియాలను, 
పంచటప్రాణాలను చైతన్యవంతం చేసే ఆత్మతత్వమే 
తెలుసుకోవలసింది. అదే వేదసారమని, అదే సత్య 
దర్శనమని, అదే జీవిత పరమార్థమని శంకరుల సందేశం. 
అదే ఆస్తికత. 


63 


4వ అధ్యాయము 


1. ఇతర సిద్దాంతాలు 


120. ప్ర. గౌడపాదుల కాలంనాటికి సృష్టిని గురించి ఏ విధమైన 


స 


అభిప్రాయాలు ఉండేవి? 


గౌడపాదుల కాలం నాటికి సృష్టి క్రమం మీద అనేక 
సిద్దాంతాలు, అభిప్రాయాలు ప్రచారంలో ఉందేవి. కొందరు 
సృష్టి పరమాత్మ విభూతి అన్నారు, కొందరు స్వప్న 
తుల్యమన్నారు, కొందరు కాల ప్రభావం అన్నారు. కొందరు 
అసలీ విశ్వం పుట్టనేలేదు, అంటే (బ్రహ్మము నుండి 
వ్యాకృతము (manifestation) కాలేదు, ఈ వస్తుజాలం 
కనిపిస్తున్నదని మనం అనుకుంటున్నాం తప్ప దానికి 
ప్రాతిపదికలేదని అన్నారు. దీన్ని “అజాత వాదం అంటారు. 
అయితే ఈ వాదం విశ్వం అనుభవంలోకి రావడం లేదని 
అనదుగాని, అది నిజంగా ఒక మార్పులేని సద్వస్తువు చేత 
నృష్టించబడలేదని అంటుందంతే. ఇక బౌద్ధులు 
శూన్యవాదమూ, సాంఖ్యుల పరిణామవాదమూ కూడా 
ప్రచారంలో ఉండేవి. 


130. ప్ర. మిగిలిన సిద్ధాంతాలలోని కొన్ని ప్రధాన అంశాలు ఏమిటి? 


A 


ణం 


న్యాయ దర్శనం ప్రకారం జీవాత్మలు అనేకం. అణువులు, 


64 


131. ప్ర. 
3 బ్రహ్మమే విశ్వంగా పరిణామం చెందుతుందని సాంఖ్యులు 


ఆకాశం, కాలం, మనస్సు, జీవులు వీటితో సృష్టి జరిగిందని 
ఈ దర్శనంలో (ప్రతిపాదించబడింది. ఈ సిద్ధాంతాన్ని 
శంకరులు ఖండించారు. 


సాంఖ్యుల వాదం ఏమిటి? 


వాదిస్తారు. 

సాంఖ్యులు ప్రకృతి పురుషుల సంయోగంతో, త్రిగుణాలకు 
సమతౌల్యం భంగం అయినపుడు స సృష్టి జరిగిందన్నారు. ఈ 
సిద్ధాంతంతోను శంకరులు పూర్తిగా విభేదించారు. 
తము యోగ దర్శనంలో చెప్పబడిన ప్రాణాయామము, 
ధ్యానము మొదలైన వాటి వల్ల మనస్సు నిర్మలమై 
ఆత్మావలోకనానికి చెయ్యవలసిన సాధనకుపకరిస్తుందని 
ఒప్పుకున్నారు. 

అయితే శంకరులు ప్రతిపాదించిన [బహ్మమునకు 
నాగార్జునుడు ప్రదిపాదించిన శూన్యానికి కొంత సారూప్యం 
ఉందని, బౌద్ధంలోని విజ్ఞానవాదానికి కొంత శంకరులు 
ఆకరి ్నతులయ్యారని, తందుచేత ఆయన ప్రచ్చన్న బౌద్దుడని 
అభివర్ణించిన విజ్ఞానభిక్షువు అభిప్రాయంలో కొంత సత్యం 
లేక పోలేదని కొందరు వ్యాఖ్యానించారు. రాధాకృష్ణ 
పండితులు కుడా బౌద్ధమత ప్రభావం కొంత శంకరులు 
మీద ఉందనే వాదనను త్రోసిపుచ్చడం కష్టం అన్నారు. 
అయితే శంకరులు ప్రచ్చన్న బౌడ్దుడనే వాదాన్ని చాలా మంది 
తీవ్రంగా ఖండించిన మాట కూడా నిజమే. 

శంకరుల తర్వాత అనేక మంది తత్తజ్ఞాలు, సిద్ధాంత 
వ్యవస్థాపకులు వచ్చారు. వారిలో కొంత మంది శంకరుల 


65 


సిద్ధాంతాన్ని పూర్తి గాను, మరి కొందరు పాక్షికంగాను కొన్ని 
మార్పులతో ఒప్పుకున్నారు, కొందరు తీవ్రంగా ఖండించారు. 
అయితే శంకరుల తరువాత, వారి ప్రస్తావనలేని సిద్ధాంతం 
ఏదీ లేదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. 


2. ఇతర అద్వైత సిద్ధాంత ప్రవర్తకులు 


నిజానికి అద్వైతం మీద చెప్పవలసినదంతా శ్రీ శంకరులు 
సమగ్రంగా తమ [గ్రంథాల ద్వారా చెప్పేశారు. తరువాత వారి శిష్యులైన 
సురేశ్వరాచార్యులు, పద్మపాదులు, ఆనందగిరి ఆద్వైతపరంగా అనేక 
(గ్రంథాలను రచించారు. అయితే శంకరుల శతాధిక గ్రంథాలలోని 
సారాన్ని (క్రోడీకరించి మనకందించిన పండితులు చాలా మంది 
ఉన్నారు. వారిలో ప్రసిద్దుల గురించి సంక్షిప్తంగా వివరించడం ధర్మం. 


అలాంటి వారిలో మొదటి వారు శ్రీ సాయణ మాధవాచార్యులు 
వారు. వారి సర్వదర్శన సం(గహంలో “శాంకరదర్శనం” అనే శీర్షికలో 
అద్వైత సిద్ధాంతాన్ని చక్కగా వివరించారు. వీరు గొప్ప పండితులే 
కాదు. నలుగురు విజయనగర రాజులకు ప్రధానమంత్రిగా క్రీ.శ. 
1840-1887 వరకు ఉన్నారని చరిత్రకారుల మాట. వీరు 
సన్వ్యసించి విద్యారణ్యులనే పేరుతో శృంగేరి శారదా పీఠాన్ని 
అలంకరించడమే కాక ‘వేదాంత పంచదశి అనే గ్రంథాన్ని వ్రాశారు. 
ఇది అద్వైత సిద్ధాంతం మీద సమగ్రమైన గ్రంథంగా లోక ప్రసిద్ధం. 
వీరి తమ్ముడైన సాయనుడే వేదాలకు భాష్యం వ్రాశారు. అయితే 
అది కర్మకాండకు మాత్రమే పరిమితమైనది. 


66 


వేదాంత పంచదశి గురించి రెండు మాటలు. ఇది 1455 
శ్లోకాలలో ఉంది. వివేకపంచకం, దీపపంచకం, ఆనందపంచకం 
అనే మూడు భాగాలుగా విభజింపబడింది. దీని మీద రాయప్రోలు 
లింగన సోమయాజి గారు అద్భుతమైన వ్యాఖ్య వ్రాశారు. 

విద్యారణ్యుల తరువాత ప్రసిద్ధ అద్వైత సిద్ధాంత (ప్రవర్తకులు 
శ్రీ అప్పయ్య దీక్షితులు వారు (క్రీ.శ. 1520-1592). వారు పండిత 
కుటుంబంలో జన్మించారు. తండ్రి రంగరాజ అధ్వరి. సంస్కృత 
వ్యాకరణం మీద ప్రసిద్ధ గ్రంథం సిద్ధాంత కౌముదిని రచించిన భట్టోజీ 
దీక్షితులు అప్పయ్య దీక్షితుల వారి శిష్యులే. మహాభారతం మీద 
(ప్రసిద్ధ వ్యాఖ్యానం వ్రాసిన నీలకంఠుడు ఈయన మనుమడు. 


అప్పయ్య దీక్షితుల వారు అద్వైత సిద్ధాంతం మీద అనేక 
గ్రంథాలు వ్రాశారు. (బ్రహ్మసూ[త్రాల మీద వారి (గంథాలు 
“న్యాయరక్షామణి”, “పరిమళ, “శివార్మమణిదీపిక), ఎంతో ఖ్యాతి 
గడించాయి. 'సిద్ధాంతలేశసంగ్రహం, అద్వైత సిద్ధాంతంలోని అనేక 
విషయాల మీద వివరణ ఇచ్చింది. వారి కువలయానందంి అలంకార 
శాస్తం మీద ఇప్పటికి సంస్కృత విద్యాలయాల్లో పాఠ్యగ్రంథం. 


అయితే ఈ (గ్రంథాలన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. 
సంస్కృత భాషాధ్యయనం తగ్గడం వల్ల ముఖ్యంగా శంకర భాష్యం 
మొదలైన సంస్కృత గ్రంథాలను అనేక మంది మహా పండితులు 
తెలుగులోకి అనువదించారు. వారిలో ప్రముఖులు శ్రీ రాయప్రోలు 
లింగన సోమయాజి గారు, బ్రహ్మశ్రీ సూరి రామకోటి శాస్త్రిగారు, 


67 


కొంపెల్ల దక్షిణామూర్తిగారు, కనుపర్తి మార్మండేయ శర్మ గారు 
మొదలైనవారు. 


ఇక పద్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు 
ప్రాతస్మరణీయులు. శంకరుల సూత్ర భాష్యాన్ని సాయణ మాధవుల 
సర్వదర్శన సంగ్రహాన్ని మరెన్నో ఇతర వేదాంత (గ్రంథాలను 
తెలుగులోకి అనువదించిన మహనీయులు. శతాధిక గ్రంథకర్త. 


వీరందరికి స్పూర్తినిస్తున మహనీయులు శైవమహా- 
పీఠాధిపతులు, సద్దురువరేణ్యులు శ్రీ కందుకూరి శివానందమూర్తి 
గారు. 


ఇక ఆంగ్లంలో శంకర భాష్యాలను అనువదించి ప్రకటించిన 
ఖ్యాతి శ్రీ రామకృష్ణ మఠానికి దక్కుతుంది. స్వామి వివేకానంద, 
స్వామి నిఖిలానంద, స్వామి రంగనాథానంద మొదలైన 
మహానుభావుల ఆంగ్రరచనలు ప్రసిద్ధాలు. 


శంకరులు స్థాపించిన నాలుగు ఆమ్నాయాలు, కంచిమఠం 
ప్రసిద్ధాలు; కంచి పరమాచార్య, ఇతర పూజనీయులైన మఠాధిపతులు 
అద్వైతానికి విశేష ప్రచారం చేశారు, చేస్తున్నారు. అదే సంప్రదాయాన్ని 
ప్రసుత్తం శృంగేరి శ్రీ శారదాపిఠాధిపతులు శ్రీ భారతీతీర్థస్వామి, 
కంచిపీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి కొనసాగిస్తున్నారు. 


ఇలా ఎందరో మహానుభావులు శంకరుల అద్వైత సిద్ధాంతానికి 
విశేష ప్రచారాన్ని చేస్తూ దాని ప్రాముఖ్యాన్ని ఇనుమడింపజేస్తున్నారు. 
68 


3. శ్రీ శంకరుల కృషి - తరతరాలకు స్పూర్తిదాయకం 


మహాభారతం ఒక మహారణ్యంలాంటిది. దానిలో ఉన్నవి 
ఎక్కడైనా కనిపించవచ్చు, గాని దానిలో లేనివి ఎక్కడా కనిపించవని 
నానుడి. అలాంటి లక్షశ్లోకాల విసృత గ్రంధంలో నిక్షిప్తంగా ఉన్న 
అనర్హరత్నమే భగవద్దీత. దాన్ని మహాభారతం నుండి వెలికి తీసి 
స్వతంత్ర ప్రతిపత్తి కలిగించి, దానిపై అద్భుతమైన వ్యాఖ్య రాసి విసృత 
(ప్రచారాన్ని తీసుకు వచ్చి, దేశానికే కాక యావత్రపంచానికి 
మహోపకారం చేసిన ఘనత శంకర భగవత్న్సాదులది. ప్రస్థాన 
త్రయం మీద వ్యాఖ్య వ్రాయడం ఆయన మహత్మార్యం. ఉపనిషత్తులన్ని 
ఒకే కాలంలో, ఒకే బుషిచేత దర్శింపబడినవి కావు. అందుచేత 
వాటిలోని భావంలో ఒకింత వైరుధ్యం సామాన్య పాఠకుడికి గోచరించే 
ప్రమాదం ఉంది ఇది శంకరులు గమనించి, అభివ్యక్తిలో తేడా ఉ 
౦దే తప్ప భావంలో వైరుధ్యం లేదని, తమ వ్యాఖ్యతో నిరూపించి 
సమన్వయించిన మహా మేధావి శంకరులు. 


విదితా నమయా విశదైకకలా 

న చ కించన కాంచనమస్తి గురో, 
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం 
భవ శంకర దేశిక మే శరణం. 


69 


ఉపయుక్త గ్రంథాలు : 


1. సర్వదర్శన సంగ్రహము 
మహామహోపాధ్యాయ, 
పద్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు 


2, భారతీయ తత్త్వశా[స్రము 
విద్యాన్‌ బులుసు వేంకటేశ్వరులు 
(తి.తి.దే. ప్రచురణ) 


8. A History of Indian Philosophy 
by Surendranath Dasgupta 


4. Sri Shankaracharya - Life and Philosophy, 
Swamy Mukhyananda, 
Advaita Ashram Publications 


ర్‌. శంకరదర్శనం 
డా॥ వింజమూరి విశ్వనాథమయ్య 


70 


శ్రీ వేదభారతి 
'. వేదశబ్ద పరిరక్షణకు, వేదవిజ్ఞాన ప్రచారానికి ఏర్పడిన ధార్మిక సంస్థ శ్రీవేదభారతి. 

బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అని పిలవబడే 
నాలుగు వేదాలకు సుమారు 1131 శాఖలు ఉండేవని మన ప్రాచీన గ్రంథాల 
ద్వారా తెలుస్తోంది. కాని నేడు 13 వేదశాఖలు మాత్రమే లభిస్తున్నాయి. ఈ 13 
శాఖలలోను, 7 శాఖలకు మాత్రమే గురుశిష్యపరంపర కొనసాగుతోంది. 
మిగిలిన 6 శాఖలు పాక్షికంగా మాత్రమే లభిస్తున్నాయి. ఈ విధంగా మన 
ప్రాచీన భారతీయ విజ్ఞానంలో 99% పైగా పోగొట్టుకున్నాము. 

వేద విజ్ఞానాన్ని అత్యవసరంగా పరిరక్షించుకోవడానికి శ్రీ వేదభారతి 
ఆధునిక కంప్యూటర్‌ టెక్నాలజీని ఎన్నుకొంది. అందులో - రికార్డింగ్‌ ద్వారా 
వేద మంత్ర ఉచ్చారణను జాగ్రత్త చేయడానికి కృషిచేస్తోంది. మిగిలి ఉన్న 
వేదశబ్దాన్ని రికార్డింగ్‌ చేస్తే సుమారు 3,000 గంటలు కావచ్చునని అంచనా 
వేయగా, ఇప్పటికి సుమారు 900 గంటలు పూర్తి అయింది. 200 పైగా 
ఆడియో/మల్టీమీడియా సిడిలరూపంలో అందుబాటులోనికి తీసుకొనివచ్చింది. 
వేదాలపై శాస్ర్తీయ పరిశోధన & ప్రచురణ : 

వేదాలలో ఆధునిక శాస్త్రీయ సాంకేతిక విషయాలను వెలుగులోనికి 
తీసుకువచ్చే ప్రయత్నంలో “వేదంలో కంప్యూటర్‌ విజ్ఞానం”, “వేదశాస్రాలలో 
ఆధునిక శాస్త్రీయ రహస్యాలు”, “భూ కంపాలను ముందుగా పసిగట్ట గల్గుట 
సాధ్యమా?” మొదలైన అత్యున్నత శ్రేణి పరిశోధనా గ్రంథాలతో బాటు, 
వైదిక గణితం బోధన: 

టి.టి.డి. మరియు భక్తి టీ.వి. ఛానల్స్‌ ద్వారా లక్షలాదిమంది 
విద్యార్థులకు వేదగణితం, వేదవిజ్ఞానం వంటి విషయాలు పరిచయం 


చేయబడుతున్నాయి. విద్యార్థులకు అందుబాటులో ఉండేట్లుగా వైదిక గణితం ' 


ప్రచురించడం జరిగింది. ఈ కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
“బంగారునంది” బహుమతిని అందించింది. 
అభ్యర్థన : 

శ్రీ వేదభారతి చేస్తున్న కృషికి అందరూ చేయూతనందించవలసిందిగా 
ప్రార్థన!!! 


(జీవిత్‌ విశేషాలు, వడం - సంక్షిప్తం? ) 


శ్రీవఖే రావూనజాయ నవా 
బే వ దావూనతాచా ( 
(జీవిత విశేషాలుసి ద్ధాంతఠత౦-స౦85_ఎఐో 


వాటి 


ఆ“ లానిధి సత$నారాట శ వయో 


విిశాంత న్యాయ శాఖ కార్యాద రి 
ఆం(ధ_ దే శ బు బత్యము 


సంపాద “కత ౦ 
సంస్కృత మ్విత' ” 
డా || ేంవెళ) అవధాన 


M.Sc. (Nuclear Physics), M.A., Ph.D (Sanskrit), M.A., Ph.D. (Jyotisha) 


Dy. Director (Computers), (Retd)., NIMS, Hyderabad. 


బే వ_దావూనజాచారఠ6 
(జిత విశేషాల) సి ద్భాంతం౦ం-సం౦ంక5ి*_ బంగా) 
ఆ“ లళానిధి సతనారాట ణవళఘయ్రే 


(బే థి” వంవజుగేద్ద ౭ ; 2013 

కావీ అ :శ్రీవే ద బార్తిలో క రబ యుత ఆనక 
యఖాతథ ౦గా ఎవెరనన్నువొో చొమి బి వచో 

వె లర ౮. 25 /- 


(బే తత “ఈ 


1.శ్రీవే ద బారతి 


H- వ Madhuranagar, Hyderabad-500 038. 
Ph./Fax.: 040-23812577 Cell : 98494 59316 
e.mail : shrivedabharathi@gmail.com 
www.shrivedabharathi.org 


www.shrivedabharathi.in 


2. Sri K.S.N. Murthy, 
D-118, Madhuranagar, 
Hyderabad - 500 038. 

Ph : 040-23810590 
Cell : 94902 95269 


వు(ధ అ: 


Samhitha Graphics 
Ameerpet, Hyderabad - 500016. 
Ph.: 040-23731620, 23741620 


శ్రీవఖే రావూనజాయ నవా 
బే వ దావూానజాచాల 
(జిత విశేషాలుసి ద్దాంత౦-స౦98_ప్పో 
వివ య అస ౮చిఃం” 


1వ అఖెస్ట్స్థయ ఐ కేఎ జినౌ ౦. 
1. వాల g౮ర౦౧ ౦ 
2. ఆళ్యార్మం 1 

2వ ఆధా$బ అ 8 


రామానజణాలం: జుఫ విశేషాలు 8 
3వ ఆధా కచ DD 13 


1. _వవే &” 13 


నార = 18 


DD 0 NN 0 ౮ 


(బో 


వరాణవుు అలం 


బో రమాత్మ సళ రీరణం 

ఎ ౮ వూత్మ అనంత 5౩“ ల్యాణ౧ 
జూత్మ ఎ ౮ వూాళత్మ్క ఒక అ కాద 
జీపు డం 

వవే'అ ఖ్వ్వ్యవపి ” మాటే వికి? 

సమ్మ 

బి -(ఎ ఎత్తి 

వె రాక“ ము 

శాఖా బే దాలం 


ii 


19 
2 


ఇస వవ్వి అ 
ఫ్ర 


29 


34 


శ్రీ ఆదిశ ౦8 ర అదె_ఏత ౦, శ్రీ రా 
విషాదె_్వతం, శ్రీవఖ ల దెె్వతం (వో; 
ఈ ముక సి ద్భాంతాల8* ౨ అనమ రాయు లం౧” 
ఉన్నారంఅంుతే ఈ అనమభ రాధి లలో చాలా 
సిద్బా ంతానికి చె ౦దినవాడ ను ఆనితె లపవేో 
న ద్భా ౦తాలలోని వాలికాం శా లంగాని, త వుసి' 
ని ద్బా ంతాలోని ఏటో విన యూలతో ఏకోీ 
విబే దిసుం ది అనే విష ఛో రాల వమీవ గాని అవగా 
య౮ం(తిక” జీవిత ౦ వల్ల ,తె లజో వాలనో ఆః 
వల్ల, ఈసి ద్భా ౦తాల వీవ (౧ ౦థాలంజీల। 
సఠ:బ్బో విం చింది. సి చా ౦ కాక ర్శా ల జీవిత వి 
వఐదికి తెలిల య. ఇ ది గా మాన్యల బో రిని 
అధి“ సయ వం బో ేనవారిి,బి డి తల” ౮౪ 


అలాంటి నామాన్యల ౩3 ముఖ్యంగా జ 
విబోం లవ్నెెన, జీలవెంన(౧ ౦థాలనుఅధో 
సవ ఐ లో నివారిాి , వారి వారి సి? ద్భాంతాల 
అవగాబాన 5 లిగించాలనో ఉదేపే శంక 


iii 


“త్రీ ఆదిశ ౦ 8” రాబార” , ఇబ ౧ వ(దామానజా 
ఆరో ముక ంచిన్ని ఎఎ స్తకాలన్నువో చ ్వ్చ్మి చింది. స 
స rT Ope ఉత విశేషాలను సిి ద 
ఎరిదయ త చా య్యాడ వే ంఈ చిన్ని ఎఎ సకాల 
తరవాత ఆయ ౮ాసి? ద్బా ౦తానికి చౌ ౦దినవార 
వారితఆచార్య్యల జీవిత చోర్శితలనుసిి ద్భాంతాల 


అధ, వం బో న్నారని ఆకాంక్ని సరా... 


(బు కాశ 8” 


iv 


ట్‌ రా మానజాయ నవం 
బే వుదామానణాబా ౮ | 
1వ అభె్థయ ఐ 


ఆ 


1.ఎన౮ా౮g౮౦౧ ౦ 


బబ వుదామానజులవిశిష్పాదె ఇత సి ద్వా 
౧ానే గాక , మానవజాతి ఉజ్జీవించొ డా నికి బి 
ఆబో రీ త్‌ సఖమబ“తఠర వల అని (వో వచిం 
ee జు ౮ (జఖు్య్మాము మీ ధా, 
జ్ఞా నమూర్శా ౦ నడి ,జాసవు లంస౧ ్మ నా 
ఉత్త్య౦ వీవు ,_టేఎవంటవో ధానవ్నెెనబ“క్ని వం 
బో ేఎలా బో సి న వటోసనీయలటలం కారి ణజన్మ 
స్మరొణీ యలయలుస౦ (బో దాయ ౮న్ని పాటస్తూనే 
బషంావాలన్నువ ద ద్ధి బారాథ వ- అలాగ నివవస 
విర 0౦గ (వో వర్దించోలో ద ఎఆలయ నిర్వ 
- వీటవీవ ఆయ వవ 5 ళద్భ బూట్‌ ౦౪ 
విధిం చారం అవి ఇ వొ పికి తిర వమిలోనే ౧ాః 


చర్ల తలలో “కూడా పాటస్తున్నారం 


2. అళ్వా ర లం 
రా మానజులనుగగ ఖతి చిబా చఎబ్బ ముంద. ౨ఆ?౪ 
౧౧ తించిబా వ్పొక పోతే విశష్పాద్న్వ్య్యెతసి ద్భాం 
అవు అఖది._5కీ స్తువె నవ ఏడె నివిటిళ ఆబ్బా ల. 
లోకా తం,బాద ౦,జ్నెనం (బో జుం౧గా ఉం 


వో మాణాన్ని తిర స్కరు చినిరీళ $౮ వాదాన్ని బో తివె 
సవమ ఎ లోనే ఆళ్వారో ఖమింశ్రీవట్నారాయ తాజ్‌ వ 
ఆయ వవీవ బ“కి్ని బావాన్ని పాద 510౧ వచ 
అంగున (దావిడ బామ లో గానంచో సి విశిషాదె_ 
జువ్నెెన వొ నాద బంవే శారంలుుశతే వెమ్య 
బోధి చిన బాగ వత వం) రాణకాలం౦ంనుడి ఈ 


WY 


బండి అఖమిల్యవాశారం 


ఈ ఆళ్వా ర తంబి నౌషండ ఇ” స శాంత రసివిడ 


ఇ 


బౌ ౦ దినవార౮ 
ఇ 


G 


ఒక (స్తీ “కూడా ఉండ డ ౦ వి 
షల... 
ఎ “*9ఖానికి చౌ ౦ దినవాలో అలి వ ఎనవ్మాళ్వా 
“కలం, “కఅుశేఖరాళ్వ్యార లంక (తియలలం 


లా ఉన్నా౦ంయల.పోంయయెగ్య,వూద త 


= 1 


తండ ౮ డిప్పడి ,వఖ చ 8 విఆళ్యా రఅ్మ్నబాబ 
(శ్రీ ఆండా ళ్‌ )_బావ్మాణల్నౌ న వివ్యూ చిత్వులవారిచో 
తిర ప్పా ణాళ్వారయింవో ౦చో ములు దీనిని జై బగ“! 
“9ఖ౦తీ సంజుధ 0౦లోద నో వివయతఖి వి 

వీరిలో “9ఖశే ఖరాళ్య్వారో తుంతిర వా న్మూర' ఎపా ఈ 
ఒక రంవీరిబ“*5ి, అవే శ వూ ఆఅవ్నెంనది “ఎ 
ఆనే ఉత్తవు5క విత్య౦తే “కూడి న వివషషృబ*! 
(వాశా౮రం 

తొండ రడి ప్పాడి ఆళల్వారఖంళ వవ వసద 
వివర బ“క్తి తఅత్పరఖతుంతిండ ర అంటే బ” 
పాద ఇ“ ౮ళి. ఇలా ఆయ వ తనను'బ“కాాం 


2 


౮ఎవ్నెవష్యవంలోబ*“గ వ 
విన్న . వీరిఇ లల రోంవిిబో నారాయ ఇయ నివి ల 
ఈయ వన్ని లోబో బం “99 టెననిదే వదే విఆో వే 
ఆయత బొ ౦తజే రితన శ్మింగారో బో మృ 
స౦బావణలతే నూలోబో బోల“9థ టవ ది. వీరిక 
నారం౧ ౮ఈతవ్మయ్య్శ్థాఅతే 5 వి(ఈవ వగో లొ 
విలాసము” అ చో 85 అ కావ్యం గా నిర్మిం బా 


అబి వరథ్థిం WS “9వ్నా 
మౌ 


“వివ నారాయశ్చు అనో తె లళఖ ౦౮బ ్లన చక 
వ్నివోనారాయ త్ర దే వదే వికి వళ వెంన విధా 
వథించాడ ౦ 


శ్నో1॥ ఆవమిిపో పము వ్యజబవొ ౦జూ నిబ“ంబ్బా 
దా వంజగ౧ నానాబాబ ర్య అస 
_౧ఏాావంబ్బా,ద,ఢఉ దారవె,తరణవృ8” 


శ = 


బోరావె_,తన్మక రం౦ంద వైు,కs 6౮లె౧ 


ఈయ వవీవ శ్రీరం౧ నాధ సా మిఆల 
పాత దొంగిలించినట్లు అభి లౌ గగ ౦ రాగా, శ్రీ 
ఆలయ ౮ధి కారి? 5 లలో కో నివో ౦చి, ఆయ ౩ 
అలి జే శారుంతరటవాత,విిబో నారాయయఖుదే వ 
విష నాయ నుజ్యాన్ని పొం దారంఈయ వతిం మూలా 
తిరటోళ్లి ఎజబ్బీ (బో బాత ౧గానము)ఆో (౧ 

తిరటోం ఎ నాళ్వ్యారబుంఆస్స శ డడ ౦దే వాళ 
లో నంద వల్ల కావే రీనదీట ౦లోశ్రీర౦ం౧ నా 
ఈయ చ స మూరి సి తిలో ఉండ గా, తెలియ అ 


3 


గావ టో రొ చిననారా౦గ మునిఆో వ్నెవ్యమ డి 


Y/Y 


క“ నివా ౦చ్చి తిర టు నాళ్ళారఖనుబ“య వీత 


ఆలయ ౮ానికి అ వలసి ౦దిగా ఆదే శి బారం నా 


బో శాడంబ* ౧ వద న్నగగ బాం అన్ని వ 
ఉంటచతద నినిరరావ్‌ ౦చో డా నికి వీరిక థో న 
ఎదే ఉదావాయర్తా ఉండే వారట. 

ఎనావఖత రాజ్నెన తిరంథచలఖె గ్న అళ్వార ౫ 
తిరయూడ ల్‌,” ఎర తిర వె లుళి, తిం “ఈజ్‌ ద 
అనే 8౯ బి పార వళ్యవ్నెన*ేంయ వత అం 

= ఎ రయ ౮ాళ్వా ర ౨ “లువివర్శ చికులనోే నావం 
వేం గో దాదే విని ” ఎం చారో వీరిదరిబ | 
దే వరాయ ఖవారంతె లత ఖో 'ఆవయముక_ మాల్యా 
(బో అథి 0౦గావఖలిచబారంఆవిషర చిత్త్సుడ ఎవిల్లివ 
శ్రీరం౧ ౦ వెళ్లే యర్యాతి “ఈ “లునిరంతాన్న 
రాట బుఎంవారిలా(వాశా రం 


శా. ఆనిషా నిధి ే౧ వబాసీ వునడ శేంయ కాలిం చినునో 
తే నాే౧ం౦ం(_ద ళయ ౮ాననువబం ణ్యక” థ అ 
థానథా౪నవు నాసి, శాక జుం నాస్య 
వోనాంో్యో§ద ననౌమవృవంబ 85 బ ( 
నడి ేంయి వెళ్ళినా ఆయ ఖింట్సో విషమం 

దివ్యబి జ ధానుస ౦ధాన రవాలో కాక”, ఆ 

అతిథి బనజేష శించిచా ేబ్ప “ఆయ ర్యా! “కూర అం 

లో ద 9బుూగాాలంలో వు ,నావీవ క )వోతే 

4 


ఉవో బారి వాక్శాలంవినివో స్తూ ఉంటెియ పట. 
విల్లివు) తర్తారా యో వివర్య చిత్వుడ ంవఖ్నా 
తతిసి మాల నల౦ 8 రుచో గా నా్య్యామి"నీవు వ, 
పాండ రాజు ఆనా నానికి వెళ్ళి “ఈవాౌ ఖ 
ద బుదాంధం_  చ్నానవ్రండి తబ నోడి౦చిపా 
మారో వబ్నాడ ట. వివ్య్వు చికుడ ఎబా దిరిపో ౦, న 


3 


వం ౧“ ,బాసమ్మార్మా నవె ౮, జలాఎె౮ ణవె ౮, 
వబోానం బో వనమాలి క౯ాక" ౮ ణవె రా, వాల్ల బ 
౧“ వబోాణంబో,వ్యజాత బత ధ(తిలూ 
నృవారీవాద ములో ల,లో ేంయథయితర్చ్నీ ( 


మీకో వెల ళం(బంచబా య శడ వె౮,త్యూ 
వెళ్ళుట ్ళశిడ వెరూతఖసి మూలలంక ట్ట్బడ వెరాధ” 
విసనక జి వీబిు డ వె౮ాాదీవో ౦ ఎట్కడ వెరాచా 
వాదాలొ౦ద ౮ “కఖనాకిదిబో త కాద ఇ ఫర, 

కానినాా్యామివినలో ద విష చిక్సుడి క అఖ 
అన్మగ౧గగ బ్‌ ాంబాడ వివర చికుడ వాద ౦లో 
వె_వ్యవు డ లావూర్చా డ ంవిమంు చిక్ఫుడ రతిర్టి'. 
న్యే(తం౦ ౮ చించిగానం బో శాడంఈ౫ో, (తని 
ఎలాండ9వొ ల్తాంయయిర త్తాండ వొ లతొర అన, 
చె ప్పారాోందీని అరా ౦ '“ఇ“గ వంతశి5కి వ 


వలన ఈ ఆల్యార ఎా్యా మి ఎర ౮ళ్వారరి అంటె 
"ఎద అనే నార్భ క నావఖ వచ్చి ౦ది. 

గో దాదే వి ఆల్వ్యారఖలో ఒక్కగానొక్క 
ఆండా ళ్‌ అవ్మవార నిఆు టెరంఈవె ౫వ తిలో జుఆ 
బరా అద ౦డ నుతానుముంద ౮ భో రించి వి 
కవర్ణనికి ధ “ రిజే చేఎది. తం(డి ఇదిచో 
వారి చాడ ంగానిరా(తి శ్రీ మర డ ఆట వ “9 
ఆవెంధా రుచిన తరవాత వే ేనద ం౦డలో త 
చా ప్పాడ ట. ఆవెంయరలరుక_వయపృ్య రాగానే 
బో సతో వడా నికి ఒబో8ో లో ద ఎతానుశ్రీ౮ 
బో సం “99 టెనన్న ది. 
అర్చా వర్త నౌ లావివావాం౦ం బో సం “కటఎది? ఈ 
బాధగ బడే విషం చి్తుడ ౦ఆవె మశ్రీర ౦౧” 
పాండ 4[రాజు, (బే ధథౌానార్చ “యి సవ లు 
వివాభాం జీ ౦చాలను “కవిఎర్పాటుచో శా౮ 
౮త్క్మాణినివివావా౦ బో సం “9వ్న శంబ లగ 


or Y/Y 


ఎండి కూతపతఅుాఅఆఅలంక్రుబి తోొనిశ్రీర ౦ 
పాదాల వద్ద రిఆయ వలో ఐక” $వెఎ అుత 


ఠి ఆ 


అద ౮రఎఆశ్చ రబ కి అఖటయ ర్యారంంఇ దే ౧ 
థి నవ్కానార౦ంబ*౦ నుడి రో జుకొక పాళి 
తల్లి రచించిన తిర ప్పావ్నె లోనిముెబ్న. పాళశ౦( 
రోజునగో దాక ళ్యాణం బో న్య్వారం 
ఆండాళ్‌ తల్లి తిరంప్పావ్నె, నాచ్చి య ౮ాల్‌ 
*శ(తాలుర్దించింది. తిరపావె_లోముెప్ప్చ 
6 


బ వద క్ని నినవజి ౦వ బో ేఎఆద ఏ అ 
థి న్మాసంలోవెమ్యవు లంద రో త తవం 

అళ్వారూయంద రిలోనూ (బోసి ద పులున 
ఈయ వ “క శ ౦ కో బి ్యతి తో నామాంత( 
నాలల వే దాల “కునాల్‌ ్బబోూతవెంనవి ఆని చా 
తిరవాసరోూతు్‌ం)తిరాంరు వెలుళిె*ె ఎర5 ఎతిర వం 
నాలఖ ఇగ ౦థాలంర చిం చార ౦ంవీటలోతిరవా, 
(బే బారం ఉంది. ఆల్యారఅంద ర63ంఈయ త 
వ్వెవ్యమ లంద ర ఎనవమ్ముతారం 

నవ్మాళ్వా ర ౧శషల్యడే వఖ చ 58 విఆళ్వార 

సిద్ది పొందారం౧గ వయ న్నువోళ0సి సూ 

రొ 


ములో 


(బో 
ఆనే [గ ౦థ ౦ (వాశా రోం వీర అఆళ్వా 

ఉవో నిషత్సార ్బబోగూతాలయిన ఆళ్వారోతమి , 
'“నాలాంయిరావ్‌ * అుటెరంంబ“క్ని అత్త్వానికి వి 
ఈ ఆళ్వార మి నో _తాలనునాద మునినాల[ఖ వే 
సం౦ం8 లనం చో నారాంవీరంఎత ౦ జావూ రంఖజా 6 
(౧ావఖ లో (కీ .*ళ .814లో జన్మిం బా౮ వీ! 
అళ వందారలా (బోసి ద్ది పొం దిన య రాము నాబాల౮ 
శిష౦లంశ్రీ శె ల వూ ర్భులం వీరి” కాం తివతి శ్రీదే 
నో ద రీవశాజmుం వీరిలో కాం తివతిని ే5 శ వ నో వచ 


వివావా౦ బో శారి 


2వ ఆఫా$థ ఐ 
రా వానణజాలం 
జిత విశేషాలం 
చేఠక శ వ నో వయో ౮జికాంతివతి ద ౦బో 


ఎర ్రబాద రారఖో(కీ .ళ .1017లోరా మానజుల 
బాలవే ఖావి. 85 ౦చిలో అదె త సిద్భాంత వో ( 


=) 


YY 


(బే కాళశ౦ల “కుశ ల్యడ య ర్యాం ౨ 
ఆశి ల్యలలో రావూనజుల వ నత ల్లి కొడ ౦ “*ఠలుగో 
ఉన్నాడ అ అంతే ౧ తవు అదె౮త వోరాం౦ 
రామాన్తాూలంవిబే దింబో వారం దానికే ఆయ శ 
6౧” ఎవనికి ౧” ఊఊావడ ౦08 అధమ వద ల 

అర్ఫుతే రాద వ (బో కాళ ం౮ల్ర రా మానా 
౧ శత్రంచిఆయ వలె త సిద్భ్బా౦ఆనికి వమువ్వ 
ఇతర శిషమర్యలకీ వివథఎ చౌ ప్పారిం 

శిష ల్యలం5కాశీయ ౮(త నౌ బం ఎబ్బు దా 
రా మానజులనువాతఅ్యచబా య్యాడా నికి నిశ్చ (యిం బి 
తనవ్‌ నతలికొడతిద ౦౮౧ బీ ాంబ్డడ 
వరుబ్సనుడి తబోం౦ంబాడ ౦ రా వూనజాల:, 
ద తో మార ణ్యాన్ని దాటక” ౦చిచో రం “కవాలి 


వచ్చి నశ్రీకకళృ్చావర్శనిసవయయ ఖతి నే జుంద ౦టె 


క్ష ఖో 


ఎరంరా “కూడదనే ఉదేషే శంతే రా వూనజు 
8 


ఆవివషయఖ బా బీ దాన్ని గో వ్య్య్థంగా ఉంచ, 
వే డం “కవ్నారం 

శ్రీరం౧” ౦లోఆ వం దార నివాసముండే 
రావమానయాూల (ఎ ్తతిబ“ తె లతం తన అవనా నః 
రామానణాలనుతనవద ప్ప “కఠర్వృని ౩“ ౦ 
రావూనజుల “కుక” ఇఎబో శారా కాని రా వూనజుల 
చో ేంసరోక అళ వందారఎనా్యమిదే వాం చాలిం 
నా్వమిపారి వదే బో న్ని బో ౮ాచిన రా వూనజల “8 
గో బోరు చింది ఆయవ “9జి బో తివయటవే ళం 
ఉన్నాయి.కార ణం ఎవ్యరూలఆ్ళు ౦బచో సతో లో 
బో రాశ రఅ “కస ము చిత నల క చిబ్నాం,. 


Y/Y 9 


బి, వో బోతులరెాఎంబిడం౦,(జఖ్యా స౮(ఆ 
వాఖ్యానం వాయ శత ౦ అే ముక ౦8కో రి” ్ల నది 
రామానజాలంఅు తర్‌ ద )షితే (౧ బ్‌ ాంబార 
నా్యమిి విశిష్పాదె క తబ ర 0౦గా_భణ్క్మాసళ్నూతాల 
కో రి” ఉల ది. ఈ వటాత్కార్యాన్ని రావమానజల 
దీ బోట్ట 5 ౦చికి తిరి వచ్చా రంఆటుు టే అదె 
రచించిన వ్యాఖ్య ఖుాళ (బో బార ౦లో ఉంది. దాని 
వ్యాఖ్యరాయ త ౦ తే లిక కాద నిరావూనజుల ” 
అళ బో ౦దారంంనా్యా మిగ తించినత రవాత 
అలం 58” రం బో డా నికి రావూనూలో న వవ 
అళ వం దారం౨ఎశిల్యడ లె ఎర్‌ వంబి5 ౦చికి జ 
కడ రామూానజులరె ఎర వం బివద్భ విజ్నాదె, 
0 


తెలతఆో వాలని 8 ౦చికి ఖుఖటే రారాం ఇ. 
వఛ చాంతక ౦ వద కోద ౦డ రావు? 
క లతవం “కఆవ్నారంెఎయూో వనంబిని౧ తవు గా 
బారకే సవే5క ౦చికి రావలసి ౦ద నిఆబోని 
తుం “యె ళ్ళారంఆఈ”,డ ఎర య వం బిరా మానజల 
(జఖుా్మాసరాత నారాన్ని విశిషాదె ఏత వబ ౮ం౦ 
ఉబ దే శిచారం 

రావూనజాల బార 5త ౦ జమ్ము. “కా? 
విషయ అలో వారిద_రిద 5 థాలలో బాల 
రా మూానజులదివిశాల ద కథ 0౦.ఒక నారి 
౧ తవొతవ్నె నతిం ౨“ ్కచ్చి నం బినిబగోజూనికి ఆబో 
నం బివచ్చి నస వతు ౮నికి రామానజులంఇ ౦ట్లే లో 
నంబి “'తెంద ౮ గా వె ళ్ళాలి బోజనం పఎెఎట్బ్స౦' 
బో థశత 0౦౪8 అ౦ జవూం బబగోజనం పె ఎట్ల ఆ(వో 


(9) 


తాను “కూడా శళంద్ది న్నానం బో సి ంద ట. 


వ్వెళల్యడ వడ 0౦.ఇ ౦ట5కి వచ్చినతరవాత ఈస 
రా మానజులంబాధ“ బడా రంవతొక” నారిఆకొ 
బోజనము పె ఎట్ట్బవఖటే ఇ ం౦బ్లే బిధ్ళ్యాం ఉన్నా 
ఆసతం బో లికి రావమూనజల “కఆ(౧” బాం తె 
సంఎ“* తున రావూనూల బవోధాద య ౮న్ని వచీః 
"ఎర వంబిబార తే “కూడా రామానజాల ఇ 
ఆయ వ “8ుదివ్య(బో జ ధాన్ని బోధి సూ ఉంటే రో 
10 


విష యఎఅలోతం౦ంజవ్మ ఎరియ చయం బి బార్యతో 
"ఎట్టు “99 ది. నం బిదీనితీ 5 లత చా ౦దివె ౦ 


"ఎ వయః ౦ఉంద ౦ంఆలతే రా వమూనజలం9 
ఇషాల్య్య్థనువోం పంటకి వో౦ంవా ౦చితానుస నా 
'య ఖవిరాజు అని్న్యవోసి ద్ది పొందారంక ౦ చిలోనే 
విశేష క్‌ ర్హి నార్టిం చారంఆయ త వే వల్లుడ ౦దాళ 
శివ ౦్యడ 9 వట అ నవంతతె్న_న “ఠూచేంశ 
దానంబో సి ౦ం౦ండ వశిషం్యడ య ర్యాడ అదె తా 
(ఎవో కాశ ం౦ండ ౧(రామానజాల వెుద ట౧ వొళ్ళు 
సగ అ(ణ్యాాం మీ ఉవోదే ౦ పొందాడం 

తిరతో మ్చియయిఖోనవ్న గో మష్చీవూ ర్వ! 
సారాయ ౩తాయత ఆఅ తిరంవబఐ (తాన్ని ఉవదే ; 
అత్యంత గో బంగా ఉంబ కపోతే నరక 
బౌ వా ఎనా వినక రావూనజలందే వాలయ శిఖ ౮ 
అంద రి ఆవఎ (అన్ని ఉవ దే ఖ బారం౧ చవ 
నరకానికి పో యినా,వే లవఎదికరిా ౮” ్దా 
అని జజ 3అఅచె బో తననర్యమానవ సనా [| 
బాటం “కనవా రంకాళ్మిరం వెళ్ళి ళ 0౦585 రం 
బోధాథ శ వృత్తిని రాజు అనవతితే శ్రీర ౦ గానిః 
వెళర్తాండ గా ఈో”ో,డి వో ౦డి తబందాన్ని లు వో 
ఈలోగా దాన్ని త ననుఅనవ రిస్ఫున్న “కూేంళ౦లం8 


(౧ ౦థ ౦ లో నంద ౮౧ “కువిబారి బి వోని 


తరవాత వ్నెషవ్యువసి ద్భాంత (౧ ౦థాలనుల 
1. 


స్వయ౨౧ా(ఖ్యా సర౮ాఅఆల “కవిశిషాదె త బో ౮ 
ఆసి ద్భా౦తాన్ని విశేషంగా (వబోబారం బో ౪ 
బామ్యం' అటెరం 


బో 


శ్రీరంగ నాధ ఆలయ ౮నికిసర్యాధి 8 
శ్రీవ్నె ష్య వ *క౦0 ద ౦౧ా మార్పా ౮౦ ఆల ( 
ఎ౮ా జావిధానా లను(5” వ౭థ్ట్‌ క రుచదారాంతిర టో 
“డడ “కూడా వై జావిధానాన్ని (8 వంద్దీ 5 
కొననా ౧ ఫపతది.అనశివల్యడర్నవో తివాదిబగయ & 
((s* ళత.1321 - 1454) బో త “శ్రీవే ౦5 
రోచింబోజే శారందాన్ని ఇ బోపఫాడ బో తిరో జూసళ్ళం 
బో న్నారంఉత్తర దే శ దిగ్విజూభ॥ ఎట ౮(త చో 

ఆఅదె్టత బో ౦డి తతి ఓడి ౦ంచితన శిల్యడ లా 
కాల(క” వగా '్రీబావమ్యం (బోసిద్ది పొందిం( 


లి 


ఆరోజులలో ద 8% ణావో థాన్ని చోళ 
ఉండే వారంవారఎశ్నెమ లుశెవం,వెెమ్యవం 
(బో బార౦ంలోనవ్న ఆకాలంలో సమున్నత దే వా 
సిద్దాంతాల వారకి ద ర నీద చెఎనవి- ద ఈ 
నిర్మిం చ కాసా ౦0. ఆవే ఇ వబోసడఎవవదే ళ ఆధా 

బో ళరాజుఆగ౧. ఎవనికి గ ౮౦9 రా మానజ 
వ్నెైెెసరారంచో రం “కన్నా ర౦అ్కడ వే బొ ,పల' 


నిర్మిం చిత్ప్పృళత్యల “క “కూడా (బొవే శం౦ ఈ 


12 


va 


ద ఎక ఎ థెన్ని ఆవివష,్కరిు బారంకొంత కాలం | 
తిరిగివచ్చి (క్‌ .ళ .1137లో వివర నాయ ుజ్యం పా 


120స౦0వత్సృరాలవూర్యాయలువర్న |! 
3వ ఆఫా$ద అ 
విశ్చాదె అ సిద్భాంతం౦ 
1.,వవే జ” 


నే 


నిర్గా ణనిరాకార _ఖుశ్చన్ని ధ్యానమార్‌ ౦ 
దానికే తాదాత్మ్యం బా ౦దివెరాకాన్ని పొంద డ 
అంగీ కార వే ౧అఅంయనా, అదినా వూన్యల “కకవ౧గాఎవ 
౧ాని ఆబో రొణనా లబగ“గ్య్థం 5 లది గాని కాద 
అధి పాయల. వ త్యక_ ౦0౧గా క“ నివో ౦చోని 
దానినవాసి ౦బి డ ౦ నావూనుల “కఉబాక”. 
“నిశ్చ లము, నిర్వికార వ్య శ ౦8 రవి (ఖు - 
(ఎ బావము లో నిద ౧ చతMబో , వన “ఈ 
నద ం౦్ళ్ఫుంబిజే యచన ౨... ఇ“ “కులుత వు 
బ“గ వానవితీ బొ ౦ద ఎసజీవనాన్నిధ ము, 
శ0585 రశొస౧ లో ద 3 ,అనిరాధాకమ్మ 
(బార తు ఎత కృళ్ళం!శేబజ్రు1 ఏ5- 196 తి.తి.ది. బో చో 


, శ్రీ శ ౦8 రబ” వత్సాద అంశివ, 4 
వత వులను(బో వే శ ఎబి, షణ్మతనస్యా వో 


అ 


అంతు తే 


13 


చేఎర పొందారంఆద్వెఆ సి ద్సాంత౦తే బాట ఎవ్మి౧ 
ఆవళ 5” త నువారఎఅుగీ క రు రంఆో విషయ 
ఈవివష య ౮ాన్ని బ*౧” వర్గీ అ కూడ వివరి చింది 
ళో. స్తేధిళం అత ర ేల్త షాన్‌ ం్యక్యా సక, బో క 
అవ్యంకె బీ ౧ తిర్భంఃఖం దే బావది ౮ 
ఆవ్యక్‌ (ఖుధ్మాం వీవ ఆసక్కొతే బో ేననా 
దే వఛి మాను “కఅ్యక (ఖా (పాటే, కమ 
జ్ఞానమార్‌ ౦ క మవృమవెంనద ని,5క రావా 


WY 


అం్ఫునా, నిషావవ గా, ఈళ రార ణగా 8 ౮ 


రి 


( 
కావలసి నస౦నా్క్కరళ 0౦,త్యగ ఇ అద జి ఉ 
సుబ” తర్వెుంనది ఇ“క్నివూర్శొ వే వని చివరి 
(వో వచించిం ది. 


శో. సరధ ర్మాన్‌ బొరుాజ్ఞమావే అం ? 

ఆుాం త్వా సర్టపాేఎబోూ వె ౮9క_ ౦ 
11(18.66) 

నిత నౌ విత్తి కాదిక” ర్మాచో రణ ంటే నన 
వే ఖంఅలా నా “కుళ ౮ ణాగ తిచో ేస్త నిను అన్ని 
విము “క్తుణ్మి బో నా్వ్నానునీ “కుళోకి ౦బచో వలసిన 
శ్రీ కళ వరి డ అఅ్మూఎనవిజీ . దీన్ని వె వ్యవ లుచబోర 

దీనిలో నా లబోం ఏవమిి౦టే ,వవనియ త 
బే. వద ర్పిత౦గాచో సి ఆయ వవమీ అద ౦ 
ఆయ వ వవనలనుపాపాల నుడి విము “క్తుణ్మి బో. 

14 


0౬ 


ఏ 


(బో నాదిన్నాడ నే ది బాధ ్యత ఆయ వదే / 
బ“కి మూర్గి ౦లోనివో ౮ మార్భా ౦.అయితే నియ. 
అధ 

ఆళ్వార ఖంగానం చో శారఎంలఆవి(దావిడ వే ద ౦గా 


VY 


౮్మ౦గా (వో వరింబు వబ నిమాతం౦ 8 


౮ావూనజుల కాలం నాటికి” అదె్యతం౦ 
(బో బారోం౦లో ఉంది. దానికే బాటఎశళౌె వం - చక వళ 
ఆే వత ౦- “కూడా (పే జుంగానోే ఉంది. అుంలుశే 
బ5%, మారా నికి ఆకరి తబానంతగాజ్ఞాన 
కాక” పో వడా నికి కారణం , అది దో వ బూరిత 
నా మాన్యల “కఆబ ర ణనాధ 6$వెంనది కా8* 
బే ర్‌సి తబఖలో రావూనజూలంుఅధా్యత్మికక ర౦౧ 
విశేషాద ర ణపాందారం 

శ ౦859 రఖంఆస్ని “కుం రా వూనూలూ౮ | 
శ ౦8 రఖఘింవే ద _పావూణ్యాన్ని అుగీక రి చార 
అంగీక రింంచాలోఅం- ఇ లా వారిసి ద్సా ౦తాలలో 
లోక పోలో ద అఅుంపఫే ళ05క ర్వు నిరం ణు. 
జీవ(బౌబ్ష్యాక” వాద 0,,వొోవో౦ చొ విఖ్యావాద 
రా మానజులంవిబే దించారఎవిశ్వు౦ మి కాద 
జీవాత్మలంవే ౮వే రోంలఅని, సకల 585 ళ్యాణణ ఈ 
దివ్యవఖ ౧ ళ స్యర౮వొ డ ఎఅలయనశ్రీవవ్నారా౦ 
సర నియ ౮వు “౩జీ ఆని, ఆయ వవీవ బ“క్ని 
వెళ౮ళాకళ_ నాధ నవవి_వో వచి బారంఇ 585 వారి 
చర్చి ద్చా౦. 

15 


అంయతే ఇ5క్క%డ ఒక వివయఖ చాప్పా 
విశిష్టాద్నె  ్వ తానికి, దె తానికి వో న్యూ నుత 
విశిష్పాదె తబ “క్ళుదావిడ వే ద ౦,సథ ర నబ" 
వెలయద లె న వారిరబ నలం “కూడ శిరో 


a 


(బో నా నతయఖలో ౧డా ఈ వతు బే దా 
విశష్టాద్నె్యత, ద్నె్య్యెత సిద్బా౦ంతాలనో ేఎర్నో 
త్మ-ఎవ రమాత్మల బే దాబే ద ముల వీ 


2.ణఎణారంస౦_౧ పాం 
క బో సృ లం దే శిాబార నా మూర ౨ 
సం(౧” వపవాములోవిశిష్ట్రాద్నె్వ్య్యెత సిద్దాంత నా 
అనగ” వీ ాంబారిం 
శో 1 శ్రివబ్లు 5% స ణయె Sans 
కాంతే (ఖా 1. స ఖితనునో , భి న్నాస్తక 
సతా్యసం౦స్ఫృతిరీళ నిగ వా కతా,ముక 
త(త్సాబే,ః బోరోవేఎబోదే అద నుర 
తనసం౦ంక ల్పమా(షతం౦ బో త బోర మాత 
వినియె రాగిం చివరన ముఉవో ఈ రణంగాబో సం ోs 
సృమషిపిసున్నాడ౦ందానిని వో త్య" ౦౧గా వవ 
అద టో త అఆదిసత4వే ఇానిమిఖ” ్యకాద శ్రీ 
విశ్వానికి ఆధి బో తి, ని; ౮వు “ఆత ఎ విశ్వు౦లో 
వస్తువు ల నన్ని టనిఆయ వళ రీర ౦౧ా8” లిగి్య లున 
ఎ రల వూత్మక ౦టె న ఐక” సవం 


క“ రా్మనఖ్నార ౦ లభి ౦చిన పాక )త శరీర 
బ వవంతవి ౧ ౮ార్చి నిశ్చల నిరం౦ంత ౮ ; 
వె_ “౩9౦ వాసత్నె నశ్రీవవ్నారాయ ఇని సన్నిధి & 
పొంద గ వూ 

ఈ నాల త నో బేౌాం ద్యారా శ 0౦056 ( 
(బే బో ౦బొ విఖ్యాత్వ౦, జూత్మఎబ రో మాతక్మల 
(జఖుధ్మ్మాములె చుక్క నిరాకార, నిర్గాణత త్త 
విశిష్పాదె్య త ౦ నిరాక్ళరిసుంద నే వివయఖ స, 


3. 'విశష్ప్చాదె 0" అంటే ఎ విమ 


3 


( 
0 


8“ వేం పాటూ ఎ 
వ్యతేంకార్భో ౦ బొబోడ ౦ శాస్త్ర సవ్మత ౦కాద 
సవవ్వయ ౨ గాన్నానా ఆర్బో ౦చా ప్పాలి.ఆఅదె$ తం 
ఉన్న ది(జుధాం ఒక్కటే ,ఆఅద టో త జూత్మబో 
అత్త్వాలవ్నాయ వడ ౦ తబ అుటఎది. అుయే 
(ళశంతిసవవ్వయ ఐఖగా అ్భూ ౦ బా జుఎది.వనో రవ 
(విశ్వ్యూా౦), చో అనం (జవు డ 3 అని ముక తతా. 


అంద ఆలో బో తనాబో తనాలలె౦0౦0డ౩3(ఎ 


ఆని(శం౦తి వాక $౦. 


బో ర వూత్మలోనో 5 లతున్నాయి. ఈ విధి”... 
అదె్యతవే ంఅుుతే దీనిలో ఒక” విశివృ త ఉం 
బో తనాలౌం౦ం౦ండ౦బో రమాత్మ “8ళ రీరాలంఈ 
అద్వితు చుడే అుయునా ఆధ వ “కఈవిశివ త ఉండ 


సి ద్భా౦తాన్ని విజ్పాదె్వతం' అ్నూరంజుు త 


17 


శరీర వము; దే మ నిదే వావుగానే వాని “ఆవి 
వానికాత్మయ లయ, య *వమూనియ లఎనగ మృ (జు గా ము 
వానిక సి తక్వములో ద ంజాూాత్మయు,జక జు 
గాని, ఈళ్య రాధీ నములొ, ఈశ ౮ ేనవా రో వం 
(బో లౌ రాజము లో ద అకావు నరామాజునిసి ద్వా౦ 
ల ఆ విశేనషముతో ౧” రాడి టో యున్నది. ఏక 
యటో 5 త్యము నంగీక రు చోవు అది జీవ జ” 
యయుండయుఅుద టో నది విశిష్టాద్నె్వ్య అ వ్నెంనది" 
ఎ ౦డి త ఖంవిశ్ళే ష్‌ ౦ చారం(బఇ ా౮౪టుర అతో తుజ : 
196-197) 


4.ఎనారస్యతం 


ఏ సిద్బాంతానికనతత్సంబధి త నా 
(బు బారం ముఖ్యం.ఆఅద్నె$త నార స్యతవంతా 
దే 


ఉంది. అద టో త దానికి య వదా ర త 
౦ 


కన్నడ ౦లోనూ ఉంది. అుయపే విశిష్టాద్నె్యె త 
చాలవట౦ం*కు[ద విడ బావన లోనే ఉంది. ఈ 
బోధాయ వవృత్తికి ఎ “కవ (పాధాన్యం ఉంది. ఇ 
నిర్భోంధుంబి లో ద ఆట వ_ఖ్కా్య్మాసర్మాతఆాల వీవు 
బార్షితక ౦0గాఈయ టే విశష్చాద్న్వె 


ప్ర 
అ టెం రామానజాలంకాశళ్మీర౦ లోని సర స్య తీవీ 


© 


సదా ం౦తగి 
(౧ 


18 


వృత్తిని ఈడి బండి అతఠతంచో ౮ావో డా నికి ఇ 
శార దాంజో టెక ౦౪ సం౦ంపాదించితిరిగివెడ త్ర, 
ఎ ౦డి తబంవె ౦ టెడి ES 
రామానజాల నను రి చిన “కూేంశ ౦ లఎదానిని ఆధ” 
ఛారణబో సి నుండ డ ౦ బో త వారిసవ-ళ ఇ 
ఆళ వందారుకో రి” వే ఖో “కణ్యాా స౮అఆe 
౮ చి చార ఎవిశిమృాద్న్వ్యె తసి ద్దా౦ంత నార్సస్యుత 
వూనవ్నె నది. దీనికి సయ ర నబట్సు(శంత (ఎ 
రోచింబారంఆళ్వ్యారఖుంఉబ దే శ నార స్యలశని 
(5 వటోద్భ తిలో నాలఇ వే ల పాళంరాలలో 
(దావిడ వే డే కడా (బోసిద్ది నొంది పారాయణ 
నమ్మాళ్వా రఎతిరవాయివె హరీ తక కో ళ్‌ తిర్వ్బ 
వే దాంతదే శి “కత ంరామానజూల శ్రీబ ాషా్యనికి, 
తాత్ప్సర్య$వే తాక ఇ ౦8కా ఆో క ఇతర ర; 
ద భరాశ తక ం౦,పాద తాసవపాషసం౦ం బో సి దా 
రిశ్రివబ' నబగ౮ావ ణము (బోసి దష (౧ ౦ 
నాల 


స్య్వతం౦ తవిక ౦లోనూ సంస్కృతం౦ల 
సిద్శాం౦ 
ధి 


తం వీ వెలసి ౦ది. 
5. _బ మాణము లం 
సతా్యనో $వ ణలో- అదిఎ శా(న్యానికి సం. 
- (బో మాణాలుఎువోొ నాదిరాళ్ళా లాం అవి. వే దాం ¢ 


19 


అట 


(ఎ వూణాలనుఆధాలరో౦గా చే నుం “కో 


hh 29 


(వో తిపాదిం చింది. (బబ మాణాలంఆో క ౦. అంధుకే 
(బే త్య" 0, అనమానం, శ బం అన వయ ౮: 
వయజీ ౦ టనికాళక కొన్ని ఇతర (ఎవో మాణాలను 

ఆభరాసం౦ంద రా లలోఅంగీక రిుచింది. శబ (బే 
(ఎ మాణుం ఆన్న వూట .వే ద ౦ఎవోర మాత్మ నిరం 
(తికాల అబాది తశ ౦జనన వచ ణాల 5 తీత ౦ ౧ 
కాలాలలోనూ ఉం డే వాడ ఎఅనిబా జుఎది.తుద టో 
సత్యం. వవ 585 ౦పికి క నివో ౦చో విశ్వం 

లయ 8 “లోనె అశాళ్వ్ళత౦గా ఉండే దిఅనివే 
అంద టో అ విశ్వం ఆసత్యం.ఇ లాళశ ౦8 6౮ 


YY ష్‌ 


(బే థి వున్నా నం ఇచ్చారా (వో త్య" వే 
ఇచ్చా రోందీనికార ణం గా విశ్వం వా్యవబ్‌ శ” స త 
పాఠ మారి క సత్యవవీిఆత్యూ౮ం 

అంరుతే రామానతాలం(వో త $5 , అనం 
శ్నబబే మాణాలనుఒబోఏ “వా, వో త్యక_ ( 
వే శారం(బో త్య ౦ం౧గా8్ననిబీ్‌ ౦చో దాన్ని ఏ 
దాన్ని విఖ” $౧ానిరాక్రరు బడ ౦ రా మానజులంఒ ఎ 


(బే త" ౦గ౧ క నివో ౦బో దానికి విర్చ 


జ x 


బౌబ “లాడ ద ౦ టెర౦అులే య జిం బో 
అగ్నిదే వు డంఅుదిన్నాడఎఅనివే ద ౦ బౌ జుఎ 


బో సినవ్రవ్రైడఎవో ౦డ (పో దానం బో చేస్త ఈ 


20 


చో 6౮ఫవుఖద ని,దానికోస౦ వారవే చిజం టర నివ 
క ౦గావవం బి రాడ లో ము.లు ( 

ఎ త్యక_ ౦ం౧ా క ్ననిబ్‌ ౦బ్దో దాని వినయ 
అ వూణం . అలా నవ్మునివాళ ర నాసి, “9ుంలఅని 


9 "a 


సిద్భాం౦ంతం౦. 

వఖివే ద శాాన్య్త్హాలలో కొంద రందే 
దివ్యవఐ ౧ ళ ర ౮పాలం “కూడా ఆపాదించి + 
ఉవోదే శించి జ్యా యి. వతి ఈ ర౮పాలన్నీ వవ * 
౧గోచొోరుచబొోడ ౦లో ద ౦౧ నూ ఆజఉపాసనలనీ 
అద టో త రామానజుల్మ్న వో తక ౦గాక నివ 
జ్ఞానే ౦ (దియ వ్యవస్థ క అంద నివాటవమీవ 
అగీక రించి డి ఆనిఉవో దే శి చార ందీనివో ర్య! 
సత్యం అనే సిద్బాంతం౦. 
ఇ క” అనమాన (ఎ వూణం ఆధ్రా సంద 


అంగీ కార యౌ రాగ వే ౦ 
6. బో రమాతప్మ సశ రీరణం 
విశష్ట్రాద్నె్య్యెత సిద్బా౦ంతాలలో బక్క, (బే 


ఆతం అ ee నాన్ని సంతరుబిం“కవ్నాయి. 
(ఖుధ్మాం బ“క్తి 5 అను “ఠూలవ్నెెనద్నెవస్వ్యర ౮ 


9 


సిద్దాంతఉ౦.వఎ) రాణీ తివసాలన్ని ౦ టలోనూ. 
నాకార అత్య ౦గానో చిత రు చినబోప డ ౦వో 


౧“ తాలఖానిలో వనడ ౦ ఆపసం౦ం౧” తం౦.శ ౦858” ( 


ఒక” శాన్యం లాంఅద ని, ఆఅదిబాద ఏపఎైల +ళ౮ాన్యవా। 
21 


ఉంద ని,ఆదిఆవె రాద లౌ ౮౧ $0 ఎంతమ్మాఆ౦ | 
అభి పాథయఎ. వో ౮ వమూత్క్మ్‌ నిరాకార నిర్భు ఇజణ్నెె 
బో త్య" ,ఈనమాన,ళబు(బో మాణాల “కఅుద ని 
ఎ (బో మాణానికీ అంద నితత్సా్యాన్ని ఉంద నినమ్మ 
నాధ $0కాద ౦ 

ఎ ౮ మాత్మ దివ్యవల ౧ ళ స్వ్యర౮ావొ డడ. 
(బో ధానఆతు౪ళ ౦ వతొక టజఉంది. ఆదివ ర వూత్మ్మ 
తానే శరీర ౦.ఈయ వవ ఠరవాసటే వు డ గావె 
ఇ “౮ాదేనీవాదే వి అనంత, ౧ రత , విషేక్స 
ఉం టెడ ఎఈయ వ “8మవూ బా, విబ“వ,అ త ర్యామి 
అనే నాలఖ ంఅవతారాలంఇ ౦ద ఖో వూ $నావ 
(బోద ఫివ్హ, అనిరభ పులనోే ముక ంవిధాలలా 
సంక ర్న ణో యత తత్త్వానికి ,_వపో ద శ్ఞిమ్ను డ వత 
దేవతలు అనిరద ుైడ జు" (ద 8” “ఆత ౦ 


రాముడ93 కవరు డంవెలుద లౌన 
విబ “వావతారాలుం బాద య౮౦తర్శ్గొ తతా 
అంత ర్యామిదివ్యదే శాల్నానతిరవమిలోశ్రీ వే ౦8” 
శ్రీల౦౧ ౦లో శ్రీరంగ. నాథ ్శ 9౩8 ౦ చ 


ఇ తా్యద తమ ంఅర్చా వత ఠ వతు అత 


వతిశంతియ్తోే వాచో నివర,౦తే ఆఇపాబో 
అనిచా తుతదిక్దా.ఎబ ౮ వరత నిర కార శ గ్‌ 


22 


వూట లతే వరింబ' డా నికి గానివవసం త ఉబి ా 
శ 5 0 కాద ఎఆనిఅల్భూ ౦ క దా! అటే అదిస | 
విశష్టాద్నె్య తుం దీని ఆరో ౦ ఆయ వ దివ్యవవిగ ళ 
అనంత 5 ళ్యాణగ తఆాలనువూట లతో వర్థింబచిో 
వవసం తీ ఉటా౦ చొ డా నికి ౧ానిళ 8“ $0 కాద 
(శంతి తరవాత 'సత్యం,జ్ఞానం,ఆనంతం౦,(జుా, 
స్యర౮వో లక_ ణాలనువా బీ ౦దిక" దా! అద 
ఎల౮్స్ప ౮ విరాదచ్థ వ్నెెన అర్భా లుకాకళం న 
వ్‌ రోలిం చినవ పై డ అట వ “ఇుదివ్యవఖ ౧౧ ళ స్యర 
దాన్ని వీక్ని ౦బో డా నికి దివ్యద ఏమ్‌ కావాలని, బ 
సంద ౮6నయటయె౮ాగ ౦ వివరిస్సుంద నివిశిష్టాద్నె 

ఇ 5 విశష్పాద్న్వెత౦లోలకీ దే వికి, 
నంత వర “ఖువో ర వాసటే వు నిక” ౦టె విశివ్య న 
జ్ఞానము,శ5%,,58 ౮ఈతఎవో ర వాసటే వు ని దివ్య 
మాతృ వాత్సల్యం. _వొోవొ౦చో ౦లో పాపాలంబా 
అంద ర౦ంఏటోపావో౦ బో సి నవాళ్ళే. వారో 
సర్యస్వ్యత౦,_తతజ్నెన శ్రీవట్నారాయ ణి ని వే 
సవథుఖ౦ంగాఉండ డట.అవ్మ 5 ర్చించిక వి 
నివే దిస్తుం ది. అంతే క మూభిక_ దొరం “త 
ఎనా౦(వొోదాయ ఖలో పం రతకారం' అుటి, 
నా్యమిబా ౦తనఖవడి బబ“ “క్తులనుకాపాడ త ఎడి 
బ* “క్తులం వుకో పె రృలంతోంంద ౨ “కనా మినా 


23 


ద ౦వ అఖిద్బ ౮ శ్ర్రీవ్వ్నెష్యవస౦,_వొిదాయం అలో 
శ ర ణా తినిచా య ర్యాలి. ఏసి ద్చా౦తానికి చా 
ఈబ“క్ని మారా ననూ ళారంలులో అవు అవ్నారనే 
విశష్టాద్నె్యెత0 శఎంమ్కవే దాంత౦ కా “ఆడా 

“ఠూడి నసజీవఅత్త్వ్వ్వ ౦0గా, వఫ౦గా వమూరిద 

వారకి ఒక” అనిర్యాచో నీయ ఇ్వైెనధె_లరా్య్యన్ని, ఆబ 
విజ్ఞుల అభి పాథ అ.ఆద్నెఏతఅటంసట్‌ ాతం౦ ఆబ ఆ; 


జే 


సాకార దె_వాన్ని ఇ“ 


౨ బో వత్వులతీ ఆరాధి 


pr) 


ఇ క ,డ ఒక” విష ౮ వివరిం బాలి బ”౧ 
ఆనా ౦ క“ దా! వచి ఆరవ “కూడా ఇపతం౮ ౪7 
సఖద ౨ఖాల “లులోనా ఆడా అంటీ కాద ౨ 


కార ణం సశుద అ౨అఖాలంక ర శ నుజ్ని వన్యా 0్ళు 8 


వల కాద ౨ ఆటో క రాధ $5 “కణ 


సశుద ౩ఖాలో విమ? ఆధ తన జీవ ల “కుక” ౮ 


Y/Y 


సయుద ౩ఖాలను లతో జే నర్యాడం౮ం జీ 
ఎ౮ార్య్యావాసనానవా౮ ౦ నడ ఖం “కటా పాం 
ఉం టరాంవాట (బో తి" ల౦ అన్ను “విస్త ఉంటిర 


దానికి బాధ Ce) చకౌద' ౩ 


7.ఎ౫ ౮ వరత ఆనుంప ౩8” భారణ ౧౫ శ్రా 
బల్‌ వరాత్మ “లు ఈ s” 


Y/Y 


౧ తాలట్నాయ విబా వాపు “9ఠ టెం గాని అవన్నీ ఆ 


బో 


౧“ తూలంఅనికాద అఎఆఅఆయ వ 8” లాల ౧ శరా అంఆనం౦ 
24 


విశిష్పాదె్య తం. అుంపఫే ముఖ్యవెంన ౧ ఈఆాలన. 


ఎ ర వజఖ“కా్మాటేగం సర ఖంలుయంనవ్నెష్యవనా్యాము 


ఈవ్‌ సృ లం దే శికాచార నా మివారో ౧వివరు ;? 

అద మో ముఖ్యవ్నెంనవిసర్యజథత్యం-తు 
తెలిధ విదిలో ద ంసర్విశ 5%, త్యం- ఆభ వదా 
సర్య్ణసం౦ంక ల్పుత్వ౦0-ఆయవస౦5క ల్పి౦చిన వ 
బక్క బాట్ట్స్ట౧గ అగ డ ౦; ఉదార స్వబా 
కో రినదానిక” ౦టా అధి 5 ౦గానో ఇచ్చి నో 
ఆనకో వడ ౦; క్చొిత జత - ఏ చిన్న ేనవచో సి నా 
తలంబ్డడ ౦; వాత్సల్యం- ఇ“ “కుల దో 


బోట్ట్లంబితో క పోవడ ౦; నౌ లబగోం-తలం 
బొ ౦ంతజే రికాపాడ డ౦ (ఇదిగ జే ౦(ద 4 
ఆ(శిత పారత౦(త్యం-తన౧గొబ తనాన్ని బోల్టు 
నామాన్యల "కనా నవ*య ఖత బా లో ధడ 
“కో లోపాఖా్యనంలో 8“ నివ నుంది). ఆ 
క“ ళ్యాణగ శాలలో ఇ వికొన్ని. వివర స బాస నా 
౧ తాలనువిస్తృత౦గాభీ ష్కాచార్‌ ్ళాలంవా ౮ ఎవివరి 
సవ్మ౧” ౦ కాద ౦టెర్ఫౌఎదష్పలు 
వతిజుధాం నిరం ఇక ర అని(శంతిబా వ్ర 
నిజీ ౧౧ ణాలుఅుటే ఎవమిమి? సత్య రజస్కవె ౮౧ 
(వో క )తిలో ఉంటెయి. క నూ మానవు లలో 
వటిఇ లాంట పాక )తములాన ౧ ఆాలనువో 


25 


ఆపాదినా్న్హా ర నిరం ణక ర అటే (పాక త: 
లో నివాడ నే ఆ ౦.అలాగ నిఆయ వలో ఎ ఉత 


par) 


కాద ౮౧ ఆథ వలో ద య౮ ౧ తాం లో ద ం౦ణె 


Y/Y 


లోద ౦టిరా! అఆ 8 న్నాతూచార 0౦0 ఇ౦౪కొం 


"a Y/Y 


ఆగ శాలంలో వంటెరా? క్నూ మూగ 
ఉందిక” దా!తిరవవఖు కొండ ెబ్లనళఈేోమషమ బ“క_ 
దివ్యవఖ ౧ ళ స్వర ౮పాన్ని ద రు చి కావితార్భా ల 
వవం (బో తక ౦గచో౮ాస్త్తూ ఉంటే ఇ ౦389 
ఏం కావాలి? విశిష్పాదె్య తం చా చేఎవ్బదిశిరో ధార 
అదె అ ఖంనిర్లా ణనిరాకార (జొోన్ని సి దా 
ఆవె ౮దిం చినా, నిత్య జీవిత ౦లో వొకోడా విశిష్పా దె 


ఠి 


సి ద్దాంఉ౦లోనిస౧” ఇనాకార (న్ని ఆరా 


శం (బే ఆ; 


( 


ఇ 


కాద నలో 0 5 దా! దీనికి కారణం శ్రీ * ౦8 6౮ 


విగ బళాధ ననుసవథి ంబ డవే 4 
8. జూత్మ వ రమాతప్మ ఒక" అ కా 


ఎ రమాత్మసర్వ్యివా్యబే .తద్విరణ 0౦౧ 
సరా ఇంగా ఉంటెడ౦ె౦౦డర౮రా వయ వ 
స్వ్యర౮పాలో. ఇద్బ్ప ర ౮జ్లూానస్వరో రావో 
అనో “కూడ ద ఎవ ౮ వూత్మ్‌ ఒేక ఒక డంఆ 
౧గాని సమానత ఖాని వతిౌ ు8“ డంలో ద ౮ంుశే 
వర్శాత౦ అనంత ౦. ఎన్ని జు లఎటే అన్ని జూత్మ 

26 


భూవచో నం 'జూత్మ' ే8 వర్తిస్తుంది కాని బో ౮ 
జీవాత్మ అణస్వ రో ౮ావోం డంఅనో విషయ్టలో 
బే దాలవ్నాయి.(జఖ్మాం అుత:ః5 ర ణాన్ని ఉ 
జవత్వాన్ని అతయ్య ౮౮పాన్ని పొందింద నిఅుద టో క 
ఆనే ది ఉపాధి దోవ౦ వల్ల సంబ”ోవించింద ని 
కాని ఈ వాదాన్ని విశిష్టా దె ఏ తమునిరాక రు బార 
జవాత్మవే 6౮౨౧ నూ ్జూత్మ “గ ల ఆత్య౦ 
జెపాధి క ౦ కాద నిసిద్భాంతఊ రు చారంస్మరో 
బొ ందింది౧” నూ జీవ ల “కువ ౮ ర్వా జన్మ జ్ఞా. 

ఇ 585 జూత్మ వో ౮ వూత్మలచే ర నడా నికి 
లోని ఈ వఖ (తాన్ని విశిష్పా దె త ఖంఆధారం గా బో 


దా$ా సటబర్మా సథ బుజాసఖాయా 

సమానం వృ9క%_ ౦ వోరి స్యజాతే | 
ఫలా రారన్యః వొ బలం నాద §G 
ఆనళ్నన్ననో $ఆధి చా5” శీతి॥। (| 

సవూనగ౧గ తావుమలంగ లిగినె ౦౦ డ అంద 
అో న్యం గా ఒేక వృ5కళ_ 0౦మీ నివసి సున్నా 


ఎ క్ని ఎ” లాలనుఆర గిస్తూ ఉంటే ౦ండ వవ 
నిరిబో ౦ం౧ావెల్భయొంద తరాణఉంది.ఒక లోణ న 
౧ వావి 6౬ 
శోక రోబో ౦లోఅుదించినఒక అద వ్నెెనవో 
నార్సస్యుత బో రర గా లో శాట్‌ కాల రాకాౌర 5-ల్‌ 
విషయ ౨ 


27 


ఇ౦ద ఖోవృ5కళ_ 0౦ ళరీరానికి _వ ఈ 
ఎకి క ల్మాఎ“* లాలనుఇఖనఖ“వించో క రురు 
నిరివ్య ౦గా చో౮ాస్తూ అ జోవంత౦గా ఉండే + 
క ళ ౦౩58 0పొంద “కడా తే జోవంత౦౧ాఉ 
వాటఎ* లాల “కులోన్నా న వాడఅగ నూ ్చీవు | 


లోన్నా నోేస్తిజు గా ఆజ్ఞా నాం థ కార 


par) 


౦లో ఉం 
ఆ ర్కావో రాధీ నజ ఈాడ ౧" నక సఖద 3౩ఖాe 
నాకీ బగూతత ఖాజ్టానస్వ్య ర ౮వ డ ఇావె 

ఈవణ_ఉ౦ంలోజూత్మ వో రమాత్మలఎచే రిని 
స౮ాచించో ణి ౦ది. నిజానికి జు ళ్వర్‌ ఖిద 
అంతే జీవ డంద మరల ఎ“ లిత ౦ గాజా నవి 


రి? జా 
యట ఇ 


వ ఖో 


శోబ ార వ్‌ ాతతౌ తబ్నాడం వొో౮ వూత్మ శో 
“9వార ౦లో ఉన్నా చక వల౦ నిరిబో నాకీ, 


బో రాధీ నకంకా “కడా ఆనంద స్యర౮ావొ ¢ 
అంుతే ఈ జూత్మలుంస్యత పోగా జ్ఞా నస్వ ౮ ౮ావో 
ఈ రా్మనవా రంగా, వవషలత్యలలా వొ) టృవబచొ, 


జుతతవు లభాన్నానా వొ టృవచోపై. ఈవోఎ ట్లు 
అ గిన జ్ఞా నవే ంఉంటఎది- వాబొవు అగ ౧ లల 

ఇ లాే౧ క 6ో వో నిష తృులో (5.13) “నికే ; 
శే అనానాం,ఏకో జఖఢాళాం టె ౮ావిద ధాతికా 
నితడ్నెనఒజ5 చో తనయ ౦(వో ౮ మాత), నిత్యల 
బో తన్ను “(జీవపు ల “అ ఆరి ౦చిన ఎ” లాలను; 


28 


జీవే ళ్వర బే దాన్ని స౮ాచిస్తుంది. బఇ“గ వర్ద 
శ్వేతాళ్వ తలో వొనివషఉ్వులో జూత్మ వో ౮ వూత్మ 
వాక్యాలంఆేో 85 ౦. ఉదావార ణ “కుబ“గో వద్లీ 
చోళ౮ళాడ ౦డి. 
లో. తే షావఖుాం సముద. రా వృతశ్ఞిసం 
బ“వామినచిరా త్‌ పార వయ రావే శి దో ఈ 
ఓ ఆర్ముంనా, నాయ ఖదే వవస్వ లగ ౦ ఈ 
బబ“ “క్తులను ఈస౦నారొ “కూాబో౦ నుడి ౮ 
శోక ౦ంలోజూత్మ- బోరమాత్మల బే ధ ౦ 


అరుతే జూత్మ, వో 6౮ మాత్మ వే రను “9వ్న 
5 అనం థ“ ౦ ఏవికి? జీవు డంస్యత౦ 
ఇచ్చా. నవార ౦ సక ల సౌ ఖా్యలంక” లిగిం ౪ 
౧౧ డవోగ లడా ? అుటే కాద ౦టఎఐది విశిషా 
ఎంఎ ఖణ్యపావో క ర్మాలనాచో రుచో వాడే .జీవు డి 


ఆ 


వాసనల మీ ఆధారపడి ఉంటఎది.ఆస్య బావా 
(బో వర్తించిక ర్మ్క్మాచోరిాణచో స్తూ ఉంటెడ౦ & 
ఎ ర వూత్మ వో వే భత ఉండ ద ౦అుపఅవరి 
ేన్వ బో, ఉంద నిబా పాలి. వచిఆ 58 ర్మానః 
నన “వింవో జే ేఎళ క్ని నావళ్ళా లంగ ల విశ 
క దా! ఆవే వోరమాత్మ - సరి స్యతం[ 


బో రేస్తి నిభ అత! ఆభ వక” ర్మానవ్వార ౦ జన్మను 
29 


క లల జే న్తాడ౦ంఈవిషయఖలోఆయ వనివృు 
జవ డంఎవ ర అ౦_తజే ౧ానిస్యత ౦(త య అకా 
జవ నిివో ధానలక ణం '“అాంకార ౦0)” 
అటే తనూ ర అే జ్ఞాతృత్వ౦.ఇ దిఆత నిలో 
ఎవో డ ౮ వీడ “98డా ఉంటఖది.ఇదిలో 5 పో 
ఉండద ౨ 
ఇది ఉండ జే 5 ర)త్యబావంతో 8 ౮ 
ఎ“ లితాలనన “విసున్నా డ ంవిశిష్పాదె$ తంలో ఇ 
= ౦౦డి ౦పలోనూ ఉంటఎది.దే వుని_బోవే ౩ 
క“ రానవారం చజీవు డంవోొ వరిసుండ ౦ండ ౦ 
లోటంకాదా? అటే కాద ౦టచఎది. దీనిక? కా 
క“ ర్మస౮ాతాన్ని తనఇ బ్బా నవార౦ (బో వే ళ 
౧గాఉంటవ్నాడ ౦౧ నత తాన్నువోవే శె ఎబ్బన 
ఉల్ల ౦౫” తబ డ౦ంఆదిఆయ వని వు.అుద 4౩ 
బో *ేన౨క ర్కాల “కుఆయ వ బాధ 3డ కాడ 


విశష్టాద్నె్వ్యెత౦లోశేషవ-శేమి బావం ఒక | 


బో ౮ మాత్మ “కుదాసత ౨- శేన బూత తశ ంఅు టెం 
అలయ కారి “ఆజె_న బో రో వూత్మ శేమి” ._ ఈ శే 
ఎ ౮ వూత్మేం కాద 9వో౮ వూత్మ ఇబ“ “కుల 


థీ 
వమృవు డముంద లాబ“ “క్తుల “కకశేమ బి” 


నో వత రా ఇరేబావై్రణుకుక ర్మాలోవ 0౦ చో త 
ఒక మాలదాసరినిఇ లా (పాని నాడ (ఆము 
క్ర ల వీవంటఉబా౧గ వతవఖఖ 
బావనుఇ జే య శేంనివవీి” తిటో చీ 
వూవంఉఅఉవాజణి ,ఇ 8 వూ 


టో వము వె నవ” అది బి రాడ 6 ఈకి ౦బీ 


ఇ 5 వతొక వలఖ్యవ్నెొన విషయ ౮న్ని వవం 
అదె ాత౦లో బింబ్మవో తిబింణూద ౦ అే దిఉంది. 
అద 0౦లో వో తిబిం బిస్తుం ది.ఆ_వో తిబింబ జీవపు డ 
ఎ ౮ మాత్మ. వముఖ౦ (బో 8“, “లుతొలిగితే అ; 
వరియ యొతఖది.అుటే జీవు డయి ర మాత్మ లౌ యు8 
కానిఆనికిస్యత౦0,_ఉ (బో తివోత్తిలో ద ంఈబిం 
రా మానజులఎతిర స్కరి బారం“బి ర (జుగోంశ వ్నెం 
య ఖిాార్ళో వరు, ఆనన్యము , నిత ్యవలు, బి జ్ఞా నస. 
నిర వయ వము,నిర్ది కారము,ఆగో చొర ము, అము, 
ఆదిదే వాం (దిన ఎపాణణభు పుల “9వే నది. ఆ 
బోకు య లన్నా యున్నది. మానవు నిలో సా 
(పాణమున “9ంమవువో ౦బ క చేర్మాం(దియ ముల ” 
నంటయ నున్నది. పాణము నిం(దిధ ముల వలా ను 
వరాతవే 3 నని రావూనజాల జీవ స్య౮ర౮పాన్ని 
ఎ ౦డి త ఖంవివరు బారం (బార టు1Vత అేద్ద జా 
234-235) 

వచిజే శ్యరబంఒక టే అుటే వరమా 


31 


ల థి వె ౮ాక్షాాలుఎసఖద 3౩ఖాలంఆపాదిం బ్వ 
అుద టో త శాసనాలలో జు శ్యరఖంబఒకటే 
ఉంటో వాటిని సవన్వయ్ఫింబ జో వాలి. జీపు డ 
విశేష ణాలం వో రమాత్మ విశేవ్యం. ఈము౧ ౮68 
విశేష ణాలే8 గాని, విశేమ4వెంనఎవో రమాత్మ “ఖు 
వుుగ ౧జి విళశషగం౦ంలో ఒక” విశిషృవ్నెెన ఐక” క 
స్వరతా వ“ త కాద అఎతఅనివ్యాఖా్యాత లంబా వ్‌ 

ఇ లాజూత్మ వ రి వూత్మస్వబావస్వ ౮ 
వఖ బే దాన్ని విశిషాదె $ ఈ ౦ వివరిస్సుం ది. ఎం త 
బబ. వంతళ్యి (పార్టి ం౦ంబో టవో్ఫైడ తనువే ౮ 
ఆయ వ ఉకృుము డ నే బావనతే నే 5 దాబోరా 
సిద్నాంతవోరంగాలదెఏతలో అుయునా వ్యవవ* 
విశిష్పాదెెతబో అనిఅు టర ౮౧వ్వె వ్యవు లుఇ౦ద 

దం 


10. వవి'అ ఇఖ్వ్వ్యవపి ” మాటే విమ? 
వచిబాందో ౧” 0౦లో తత్త్యవపి ' ఆ 


అుయు ఉన్నావు - జాత్మ వో రమాత్మల “లుబే ద 
బోగ మఅగొట్బనట్టు చా బూ ఉంటే ,కాద జా 
సిద్దాంత“ రుచోడ ౦ (శుంతివిరతు ౦ కాదా 
ఉత్పన్నవెతఎది. దీనికి సేవాత ఆ” వ్నెన స మా 
విశిష్పాదె_్వత౦ దౌెనుక ఎవో నాదినిలప్తుం ది. వథివ 
చో ౮ాద్దా౦0. 

విశష్కాద్నె్వ్య త సిద్బాంతం౦ (బో కార౦ నా 


32 


సృష్క్న్‌ంచొ జిన జు త్వృశజభీరంూబ్రము నుంయ ఆత 
లోక శరీరి శ రీర-శ రీరిసంజబజధ ౦ ఉండ ఈ 
విళషము ఒకటే .అద టో త 'తత్త్వ్వవపి, 
(జ్క్మావలటన “కో రీరవెంనవిళ్యం లోనే ఉన్నా 
(ఖుగ్మోత్మ “ఆత వే అనిఆ్ళు ౦ కాని'నీవు ఆజా 
అని అదె తబంబా బో నట్టు జూ 
బాందో 5౧గో 6౫ నిష తృ లోని 'ఉత్త్వ్యవవి ' 


బోధి 0౦చొడ౦లోద ౨ 


ర వూత 


Gs 
(- 
ఈ 


ఎ ౮౦ వూత్మ అద ఇ తవ్నెెన ళ క్ని ౧ 
తర్వాత ఆనుఒ5్క్కాడ భా నవ్న వై డ ఎఆస ౮కా 
చో తనాబో తన శరీర౦ లో 5 పోవడ ౦ వల్ల 
అనవు గాలో ద నిఆయ వ 'అద్నె5క_ త భయా 
అని ఆ నుస విషెపి ౧గానువ్యమిపి గానుఉండే ఈ నావలో, 
విశ్వ ౦గావ్యక_వవాలని వీక అబూ ర 0౧ 
సృమిపి జిగింది. ఆసృమి ఎ 
సరాలద శ పొందిఆయ వకో ల 
అద ఖోతత్త్వ్వవపి* నీవూ ఉన్నావు” ఆనిశే 


fr) 


Vd YY ఇగ 


ఉవోదే శిచాడ౦అుంతే గానిఆవో ర మాత్మ నీవు 
ఈ వట కావ్యం లోత 9 =ఆపవో ౮ మాత్మ+త్యC 
౦౦ డి టనిబా వే) వోరొవూత్క్మ్‌ “కజబూత్మ “9 
తర్వాత అతు ' , అలు ఉన్నాము అని అబే 
స౮చించో చ ౦ది. ఈబే దాబే దాల “ఠకస వవ్వయ 


33 


అదే 'ఈఎ ౮ వూత్మ సృృష్క్‌౦ చిన విశ్వు౦లో నీవు 
అని, అత గానిఆవో ర మాత నీవని కాద ౨ 
ఎ ౮ వూత్మసర్వ్వజ్ఞుడ 9 జీవు డంసర్విజ్ఞ 
చౌర్యం బా శి. లడ జీవ 
వతిఇదషపరూ౮ాఒక టనడ ౦ ఆసం౦ంబజుల ౦ క్రై 
జడ బో దారో 0 కాద త ్దదా!ఆఈను “కూడా బి౮ 
క“ దా.ఆవిధగ ౦౧ాబ్వసి నవ డ ఆధ వ “9కు 
సంణఅధ ౦ ఉంది. అద టో త జీవు డ ంవిళ 
ఎ రోమాత్మ శ రీరం౦ంలోబాగ౧ వే ఇదే విశిష్మా 
అర్భా ౦. విశిష్నాద్నె్వ్యత ౦, అదె ్వత౦లాగ౧ జు 
వ్రలతెవ్వక5క 40 ఒబోఏకో ద ఇఅద్నె్వ్యెత౦లా/౧ 
౮౨ఎఅత్త్యాలనీఒవ కో ద ౨వారిద్న ౮౨౬౩9 
విధం, ౦౧గాఒక బలే శరీర -శ రీరిస౦బ ధో 
విశివ్బ త తే “కాడి నలఆదె ఇత ౦.ఆోౌ కాంశా లళ 
విడి విడి గా ఆఅ శాలన్నీ ఆవస్తువు “9ువిశేష ణాః 
వెరుత్క,౦ ఆవిశేవ ణాలతే “కూడి విశిషవ వస్తువు 
ఆ “9ఖంళ్నవొ్‌ ధానం,కానిబా ట్లు 
(బే క )తిజడ ౦,జీవు డ ౧స ౮5 శం, వో ర మాత 
వముగ ౧ రోంపార మూరి ౩” సళత్యాలో . (ఎవో కి! 
ఎ రో వూత్మ విశేవ్యం, అటే ఆెం౦ం౦డి ౦పిళో 
ఎం రయండంఈ వయ౦త త్హ్వ్వాల “కుఒక” విశ 
చౌ బోడ వే ంవిశిషాదె ఏ త వవి వ్యాఖ్యాత లుంచా |; 
వస్తువు లోజు డం “కూడా బాగ వే ౦౧ న 
34 


విశిష వస్తువు లో (వో రో వూత్మ చో త సృమిపింబ 


“కాడా బాగ౧గ వే సమా! కాని ఆ విశిృృ వస్తువు 


11.సృమ్చ్టి 

రా వూనజల కాలంనాబేక సృమ్న్‌ ఎలా 
వివషయఅవీవ ఆోౌ 5 వదిలే 5 సదా ఈక అ 
జ్నెవివిన్యారం త రథం లోనూ” ణాద తి వె శేవి 
ఎ రమాణజు లస౦టె౮గ ౦ వల్ల అత “9ము 
ఉత్పపన్నవవు తవ్నాట వి, ఆలాోే౧ ఈబ ౮ 
అంత “క9ముంద ఎలో ని ఈ విశ్వా౦ ఉత్స్పన 
సిద్బాంతరీక” రి బారి దీనిని ఆర్రబ“” వాద ౦ 
ఎేలపాక వాద ౦ అని వఖొక” ేఎర అది. బీ ఈ 
అయు ల) వీర కార్మి “ఆబ ఆస త్కార్య్యవాద బం 


వరాణుస ఆ. 


ఇ 85 గనాంఖ్యలనిరీళ ఏర వాద అంక వో 
ద వమ్చు.వో కొతి వ) రతంల సం౦ంల౮లౌ ౮౧ 
ఎ ్రరిణావట బె ౦ది బబ ౦ బవ బష“ళాతాత శక” వె 
రాబో దిద్దు “కద నివారాద ౦. ఉన్న వ 
బొ ౦దింద నిఆ్నూ ౮ ౦౧” నవా వీరిని స తార వా ( 
వత్చి ఉపా దాన 8౩ా౮ (4్మMaterial cause) 
“౩వ్మరా డ ంనివికు, stetficieat cause), “99 డ ఆకార 
(effect). దీన్ని సత్కార వాద ౦ అుటెరంవే దాంత ఖం 


35 


ఎక వే వలద్విటుల' అన్నిళఎతిచా బీ నట్టు: 
ఆనే ౩“ త్యం పొందినావవో ౮పాత్మ8క విశ్వాన్ని ఆ. 
అటెరంఇ ౦ద బో ఉపాదానకార ణం నివిక, కా౮ 


ల 
వూత వే ఎఒవో వు “9వి, వో ర మూణువాదాన్ని తిర స్క 

ఇ5 ఎా౦ఖ్యుల వో ణావవాద ౦ “కూడ 
వెంనది. బో క తిజడ వో దారో ౦,జీవు డికి జ్ఞా? 
అంతే గాక అఅడఎకర్మాబో త బధింబ ణి 
ఇదరి? సృమి కార్యం బో చేఎశళక్నిలో ద 
కావాలి- ఆతడే ఎవో ర వూత్మ-ఆయ వఇ చవ, లో 
అందితే (వో కతి విశ్యా౦గా బో రిఖావఐ చా ౦ 
నా౦ఖ్యం ,వే దాంతఖ “లుఆవె ద ల ౮ాగ (వే 

శ ౦58 రబ జాము మాట (బో కతి 
(జఖుధాం గా మారిసృమషి కార్యాన్ని తనఇ బ్బా, న 
బౌ ప్పారం(జ్య్మావే ఎవిళషం ౧ా మారింది౧” నూ” 
అని అ టెరం 

ఇద ౦తా రామానజూలఎస్ఫమిపి కార 0 వీవీ 
ఇవ్వడా నికి ముంద వృ వూలళల్యర60౧ ౦. 

36 


౮ా వూనజులంస త్కార్య్యా వాదాన్ని అంగీక రి 
అదె ్యత౦లో జీవ ల అనను“వంలో5కి రాని 8” 
వరాియ ేఎేంవే ౦బచోగా సృృమ్న్‌ జరిగింద నో 


ఇ 


రామానజాలఎలు గీ క రు చో రం 
“య ఖే వా ఇ వూనిబ“ష౮తానిజయ ఐతే !రో వనజా 
యత య ఐఖఅి్య్థభినం విశ ౦తి; అద్వి జజ్ఞాసస్వ్వ 
దే నినఐడి ఈ జీవజాలం వో జ్ప,దే నివల్న వర్ధిల్లి 
లయఖ ఆవు పఎదో ఆయ ఛే ane తారయ 
శ్రీవవ్నారాయ య ౦ఆయ టే సృమష్వ్క్‌,స్కి తిలయ, 
అులఅే ఆయ వలోసళత్యర ్జస,మాలనే _పాకృత' 
జము లంద రిలోనూ ఈ ౧ శతాలఎఅడా లి, ఉం ట( 
అంద టో త వ ర్వవే జత్త్వూరత ఎతిగ తూాత్మ5క 
ఆధారం ౧గాచో సం “కవిత నవీ; ణవ్య స౦8 
చే స్తున్నాడంఅఆయవేో స్యయఖగా ఈ సృ వ 
స 


ఇ 


ఇచ్చా మాతం బో సున్నపు డ ఎవిళ్వాం సత 
అంగీ 8ఠ౯ా౮ర లౌ రా” $0 కాద ఎ నత్యం9కా 
సృమష్న్‌౦ చో డవే విమ! అలాంటి ఆలోబ న వోచి 
నావవో రాపాత 5౩ మన ఈ వఖోవిళశ్వాాన్ని తన 
నసమిపిన్రుం 


క్‌ 
౨ 
శ 


నవత“ వయు(వ 5” తిని 


స౦బోధి సున్నార యాని, అది అసత్యం అనో అర 
బ ప్ర 


వవంధౌ ానిర్మ వాద వా తసి్మన్‌ ౧ 
37 


అల్లి 


సంబ్వవః సర్యబోూోతానాం అళే బ“*వతి; 

“ఓ అర్మునా! వయి(వో కొతి విశ్వానికి వరూ 
దానిలో బో తన సవుదాయ టథ్నెంన జీవజాలాన్ని బీజ 
ఉంబొతానుఇ లాజడ బో తనసం౦ంరె రాగ ౦౪౭, 
విశ్వ ౦ ఉత్పన్నం అవు తఎది అని వ ౮ మాక 
(బో క అంబాడఎంతర్వాతిళోక ౦లోలఆే కలె 
జీవజాలానికి వయి(వో కతి తల్లి,నే నువీజాన్ని ఉ 
అనిస్పదవ్బంగాబాప్పాడంబార్యఎబొ్‌్బ డబ” 


ఇ 


Y/Y 


క“ దా,బారనుబ“రి బో వాడ బేరం 8“ దా! అం 
తన ఆధీ నంలో ఉంటవఎఅద నో విష యాన్ని వో 
క“ రించాడంస౧” త్యాజూ్య్మ౦, నిరం ణఇుజఖు్మా 
విషయ అలోలఅదె $త౦ంలోఉన్నాయిగాని, విశిషా దె 
శ్రీవవ్నారాయ ఇకో ,ఆయటే బో ర(జు్మాం,సృః 

(బే క )తివబో౦బ ్బూగూోతా లగాను జీవజాల. 
సవల అలో వికారాలుపాంద తది. ఇలా బో 
విశ్వ ౦ ౧గా మూరనవోా పడ ఎఅది సళ్ఫా లావస్శ పొం దిం. 
సృషిపి లయ ఇ అుయనవ ప డ ంఈవికారా లన్నీ నశిం 
నిజ్హు తియ్నె వస౮ాక_డ్మావస్ళ “కువో రల “కంట 
ఉపాధి గాతుం “ంవృవ డడ ఎస ర్భా లావస్స లోనూ, 
తరవాత సూ౮కుగ్మావస్స్థ లోనూ ఉం టెడ ౦ 

ఈ జీవజాలం ఎ రమాత్మ “కుళ రీర౦. విశి 
జవ లంబ ౮ వూత్మ శ రీర ఖని ఇ దివరేక బా వో 
(బేళయత స౦బ “మి చనవ్వఎ డ 9వోర వూత్మళ 


( 


(వో కతి సరాక్షస్మావసృ లో ఉండి వోరో మాత 
ఆ లిగింబిలో వు.అతూోపుడయో ర వమాళ్మఅన_క5ీ 
చో నసనా్వాడంవతిసృమషమి బఇ“గ వంతవిలీల అయి 


కొంద రినిసశ్రుాాలన్ల“వించబో వార 


గా,కొంద 
ఎంద ం“కస్ఫృమిపింబాడ ౦టే దానికి ఆయ వ 
మానవు లవ ట్సుక 8 ర్మానవ్వార్వే జూల 
జీపు లనుసృమిపింబి డ౦,వాటలో జూత ను 


బొా_తన్యం ఇవ్యడ ౦ వలే బోలో వాత ౩ 
అవస్త నుడి సరా అదో తనాబో త నావస్స “9 


a 


ంండ ౮ “కూడా ఆయ వో 


బే 
(చో అనతమి3, వో క)తి(జజ ౦)అే తతత ట 
వరత వే ంన్యత ౦తయ93 మతా 
ఆధీ నం లోన డే వాేం,బో ౮ వూత్మ్‌ “కో రీరబ” 
౧ తాలఖో నివో రమాత్మ, పాక )త ౧ తాల 
(ఎవ కతి ౦ంండఎసృమషి లోఒక” అగా ఉండ డ 
చో తనాబో తన (వో కతి ఆవ శరీరంగా 
అద టో త విశిష్పాదె త ౦. 

ఈ సృమిపిని బో ణీలేబ జగ" త్వ “అజ 
విడ దీ తానిసం౦ంజధ ౦ ఉంద నే విషయ ౨ 
ఎక త్యంనుడి జుాత్యం వచ్చి ౦ద ౦తే . ఇదే 
అా్యక త (ఖుధ్మాం ఎంత సత్యవెరావ్యాక త 


39 


సత్యం. వో రావు చా ౦ందినంత వ్య్త౦0చో త ఎ 
అంయిపోతాడా ! అంద చో త విశ్వా౦ం మిధ” 
అంగీ కార యె రా” $0 కాద ఎవో రమాత్మబో స 
స అవే ఎఆనిరామానజుల సి ద్దాంఅ౦.తర్భిక ౦గా 
ఈసి ద్దాంత౦లోజుం 5 నిట్‌ స్తుంది. అదె ౪ త & 
విశశృవ్నెంనసి ద్దాంత౦గాచో ౮డా లో తబ, తి 


కాద ఆని కొంద జి అనివొ స్తుంది. 
12.బ“5కి,-|ఎబ బత్తి 

జీపు లలోముక ౮౮ కాల చిర నివిశష్పాద్నె్యెత 
వారోంనిత ్యవల “కుల్త ము “కులు జభ ులం 
నిత వరు “కులుస౦నార్బుధ వవో ది ఎవో 
వె_ “౩9౦ ౦లో బో రమానంద ౦౧ా ఉం టెర! 
(5 వే తక రజ ధాలనుతె ౦బ ౦ “ఆవి వె ౮ాః 
వరు “కులంసంనార్రంలోచి “కి “9వి, రో 
జననవఖ ణవలయఎలోచి “క్ల “9వ్న వారంభు్టుల, 

జీవీ శ్వర బకిద్పరిి జ్ఞానవవో దిస మాన 
ఈజ్ఞానం దీవో ౦లావె లల విచో్చ్చ దిఒక ట,దా 
(బేబ్లలాగాసం౦ంకో బి వికానాలుగ లజ్ఞా 
దీన్ని 'థ ర్మాబగూతజ్ఞానం' అంటెరంఈజ్ఞా 
బావా్యావస్తువ లను(౧” వ ాన్వాారంఈ ధ్ర 
పొంద నవోపుడ ంజూత్మ తానుఈ శ రీర౦ 8౩“ ౦టె 3 
దీన్ని దే బత్మబావం అంటెంం ముక్క పొం, 


40 


ఆ "a 


ధి ౮్మబగ౮త జ్ఞానం వికాస౦ బా ౦దితానుఈ ౪ 
తానువో రమాత్మ శరీరం గానివే రతాద నిళ 
జీవాత్మ “లక లగాలి. అంతే ఈ'ధ రబోోత 
విశిష్పాదె్య తంలోనే 5 నివా స్తుంది. 

ఎనాధార ణంగాజీు;ు డం ర్మాలంచో సరా; 
ఖంాలుఎఅను “విసరా ఉం టడ ౧8 ర్భత్య బోక 
ఉంటెడ ఎ దీని బో ౮ ల్‌. జననవవో ణ శీలం 
సంనార్రం.ఎవోం నర్శాన్మ పొందినబో డ ఎకొత్ప 
సాక శ రీరం౦ మ్యూత౦ అన్ని జన్మలతే నూత 
ఉంటఖది. ఇదివో ళయ్చ వర ”ులఅలాే౧ ఈ 
సవఖ లో వయుటవొో క )తిలో లధమచైు ఉంట! 
ఇ 585“ ,డి తో అయిపోలో ద వీ నృమ్మిె 
క“ ర ణధాలతే సబోపొ నర్శాన్మ తథ” 0. 
వలయ ఐ నడి ము8కి, పొంద ట౦ ఎలా? దానిః 


క“ టే అనిరా వూనజుల వతు ౦. 


Y/Y 


రా మానజాలంజ్ఞా నవమూర్శొ ౦ 585 ర్క్మావూర్శా 
బి, మారా ౦లోవో టవిబి ౦డ ౦ వలో వయ 
(బో వచిం చారాందానికి బ౧ వర్గీ త లోనిఈళో 
వే లళథీ 95” ౮ ేన్ర షావ్‌ ంవ్యకా్యా సక, చో అ, 
ఆవ్యక్యా బీ ౧ తిర్శంఃఖం దే ఎవం వది 
నిరాకార (జఖుధ్య్మాము వీవ ఆస5క్కితే నా 


(శ వవో “కూడి నవోొ నిఅనిచా వీ ఎ బక్క, మార 
బోధి ౦ చాడ ఎశ్రీకక మ్మ బో ౮ మవూత్మ.ఆదిళ+ ౦5 
శో కాలలోనూఇ అ౮ _ఆ ఈవమూర్శ్నా న్ని బోధి ౦బా 
థి ౮ర్వ్జాటఇలాతల్నూూడ ౨- 
శా. ఏవే ద ౦ంఐబోరింబో లూ, బ“జ ౦0 
నే విద్యాబచ్యసనం బొ నెల ౧ రిబా ౦; 
బో 
థా విర్చా బో నిధానముల్‌ బద వులటు 
ఎవాసక్ని టో వాక జుతతతికిన్‌ శ్రీ 9 


ఇ లాబ్‌” మారా నికి స౮ర(ఆ అఆవె ౮( 
జ్ఞ నక రమార్నా లునిర్ర్ళ 8౩ ౦ అని అనో 
ఆనకో వడ ౦ (శంతివిరటు ౦ “కూడా .రా మాన 
ఏ వివయఖ చౌ బోలో ద ౨ “ఆత్మావా లోం (డ 
వచతవో 5 నిదిధగాసి తదో 5 వెం (తే య!” 
అన్ల “వబ రక ౦౧ ఆ లపవతో వాలి. అత్మ 
(ళ ౨ తివా క్యాలంవినా లి, వా టనివవనం చో సి ,వాటమీ 
బా య ర్యాలని_ళఎతిచా వీ ఏ 0ది. రా వూనూలుఈ వి, 
ధానం, బ“క్తితీ చాయ ర్యాలిఅు టెరం ఆట వ ఇ 


లి 


జ్ఞానం,క ర్మాబ“క్నొికి నాధ నాలనిఅుటిరో 


సత్య౧ తాన్ని ెఎ౦పొందిం చి వవస్వ “కుళశా౦. 
మారా న్ని సళ వ బో న్న్తాయ వి, బ“కి కి 


బో 


సంఅధ ౦ ఉంద నిఆ్నా౮ం 


42 


త రింబిడ ౦, నిత 

విగ వళాధ నబి, లోబాగాలో .అులయే 
ఏ ర౮వో ము నిలవజాలద ని, 

ఈ ౧” ఎచపో ౩ ళో కాన్ని ఉదావారుచారనిలరా 


WY 


(వాశారం 


£ 
౨ 
ల 
0౦ 
(0 
కో 
wn 


rd 


అ్ఫుతే ధా కనా నికి 


WY YY 


“ఆ(జఖబుా్మాస్తం౦ంబబ రంత జు ద ౦ఈతర౮ 
_పాణినః ౩౯ ర, జిత సంఎార వళ ౦వేరి 
యవస్తళీ నతే ధా్యనే ధానినా ముటబ' 9 
అవిద్యాంఅఉర్శా ఆ స్స ేం్య త బ్‌ ాసంనారం 
“జూ వెలద లుతృణు ర్యంతము స 


Y/Y WY 


ర్మజాత వూ” ఎస౦నా౮ ్వ్పాళ ౭ ములు 
ంన౫ార౮ర సంగ ముల నథ ౮వస్సువు లుధా 
స్సువు లుకావు . ' (బా.త .శా. 5-252 తి.తి.? 


ఇ 5” జ్ఞానక రల మీ 


es 2s Ww 


శ రణాగ౧. తిఅతుద రి తరుచో డా నికి సతుబ 

(బో వచించింది. దీనికి బఇ“౧” వర్గీ త లోని (బీ 

ఆధార ౦ :- 

కథ రాన్‌ వ యఅ్యజ్ఞవూవే ఎ ౦౪ రణం | 
౦ త్వా సర్రపా*ేఎ బగో్వోవె రాక. 0 షా్యామివూ 

శ రణా౧” తిలో బర్ననా్యస౦ ఆవోరొో వ, 

క రువ్యక” ర లనుఆట వేం సవతచ్సించి ఆయ వః 


43 


విశ్వాస ౦0తో ఉండ డ ౦ నాధ” “కవీ 8" ర 
అబ ్రంబ అవిశ్వాసం దీనికి వుతాధార౦.ళ 


ఈ ళో 8” ౦ వివరిస్తుంది. 


Mn ఎ ణక ్ర్యములొ నలక” ఈ 
(2) తద్విరత వెంన వాటని వద లౌ ఎట్టుట; (1 
కాపాడ తాడ నే ద ఆ విశ్వాస౦ 5 లిగియ . 
రక ౦చో ్వవవివే డతొనట ; (5) ఆత్మీయ ముల 
నా్యామిి సవచ్చింబతు; (6) తన ఈ కత న 
నివే దించ మే. వీటలో నాల వది గో వ త్యవ 
(అ గిియ వి, మిగలినవితు గగ ములనిశాస్త్ర నిర్భయ 4 

ఇక ద 58% ణాదిని౧ లతెన్గ ల్లా శాఖ 
వరారో వవినా్యామి శ రణాగ” తిబో చేస్త, అంటే 
ముక్క నివ్వడ ౦ ఆయ వబాధ (తే నని, ఇ 85 వ 
అవసర ౦లో ద ని నవయ్మతారందీన్ని 'వూరాలకి 
అంటెరం బ్‌ ల్లి అన “కూనలనునో అతే 5 ౮+ 
వో దే శానికి తుం “9వె ళ్భ్ళుతఎది.దీంట్లే “కూ; 
ఉహ, రాదినగ లవడ ౧ లొ శాఖవార్ళవబో బో త్తి 
(బేథత్నం “కూడా కొంత కావాలనినమ్ముుతార 
అటెరంకో తిబ్‌ ల్ల లుకో తినిబి ట్య 

44 


tl 


నాకర ౨ 


ఒక బా టువీవ నండి వొక చా టృువీవ “లు 
కో తిబాధగ $త బణువు నువెయయ ్య్థాడ వే ఇవ్‌ ల్ల 
బోటు “ఆవి, కో తిఎగేంట వాడ ౧౧౮ రాలయకా 
ఇ౦ద ఖోవ్‌ లల బాధా సత “కూడా ఉంది. 

ఇక బాగ వత౦లోని_వొ వ్లోదో పాఖా 
ర౮త్కాణీ కళ్యాణం, “ఆటో లోపాఖా్యనం వెను 
తతా్యన్ని విశిషాదె ఏ త౦ ఆద రిస్తుంది. మిత 
బధ చత్యం౦ంతో గాని, క౯ావఎ తో గాని (వఖ చి 
*తృత్వ్య 0౦తో ౧ాని నగ్యాావిని నవికో ంచిస్మ 
ఆన్న౧” ఎవాాన్య్నాడ నిబాగ వత౦ చా వం ౦ది. 
వెరాకళ_ ౦ స౦బ“వవతు బా ేబు ఈవోద $0౦ 
వఖూురుడో వవ “కుబోధి స్తుంది. 


క్ర వె_రానుుం థ నమున, 
జే రచి ౦ద వునవివళ్య్వ భు తర 
జేర ౧ రాద నితే చూచు 
నారా అబ 5కి, యఖక్ని నా చిత 


7.15) 


విశిష్పాదె్వ తం బబ ౧ వద) 859% 89 ౦టె 
(ఎవో వచిస్తుం ది. ఆటా రబ“ 5% ఈ ,ంతవళ $5 ౦. 
వారో ద 6౮/8 త్యం లో నిదే ఏ ఉపాసన, వె ౮ 


ఏ ఇతర అధ” ఫవనాయ ఖ నాధా సం కాద 9. 


45 


బ్ఫ్‌ తే చో వేం నిష్కావుక రా్మనష్మౌనం సత్య౧ ౪ 


వారో 0 వెబం నడి వీ ౦చివెళాకళ_ నా 
విశిష్పాదె_ త ౦ నిష్కావుక రనుఆద రిచింది. 
13. వె రా"_ ము 
అదె్యత౦లోవెరాక వఐటే జూత్మ త 
ఆ లవశొనినవచ వ ణం (జుధ్మాం అయిపో వడ ౦. 
ఉండ ద ంఎమీఉండ నవ డ ఆతార్భిక ౦౧ా వొ 


9 ra 


సిద్దించినత రవాత వె ౮8 "నం దాన్ని 
(బోతే $5" వ్నెెనత త్య ౦ ఏమీఉండ ద దీనిక? 8 


యా 
YY 


వె ౮ాకళ్నూ ౦ 


ఈస్యలరె వ్వ కాన్ని విశష్నాద్న్వెత౦ అుగీ 9 
ఎ ర వూత్మ వే ర౦ంఇ ద రోరాజ్ఞా నస్యర౮బ్‌ం ఈ 
జూలవ్న్బాయె ౮ా అన్ని జూత్మలవ్నా౦లుు. జీవు డ౦బ 
అనవ రిసర్హా బగ వత్కావో “పాత్రత మ ఆ 
ఒక ప్ర్రడంఎఎంత పాపాత్ముడ్నెనా అనతో “99 డె 
- అవు నుకొట్టబోఅే అదిపారపోంయిగ తీ బొటుర్భా 
దాన్ని వెంణి౦చిగ౧గ తికి బొతుర్ణా వ్యుఎనారల 
ఎ రోమాత్మ దాన్ని బ“క్నితీ బో ॥? 
9అడా బౌ యర్యాలను 


నలుతమూ యర్షాఅలృంవూ౮ జలబుబో సి, 
ఉంటే నే వెళాకళ_ ౦ అనిచా బడా నికి.ఇద 6 


46 


ఇక శర ణాగ తిచో చన అతాబగ“గ వంతచి 
(బే నాదిన్యాాడం 

వయకూ జీవివ్నె “౩9౦౮ ౦ చో ౮౩ “99 టెడ ౨ 
స్వ ర ౮వో విశిషర్చి డె_న శ్రీవవ్నూారాయ ౩ ఎలో 8 
డఎటెడ ౧ ఆయ్చ సన్నిధ” లో బర మానంద 
ేంవింబ ,ం“కఅటరాఎ కో రి లో క ఉంటెడ ౮. 
వె “కం ౦లోలకీ దే విగ రతా భ్వ్యార 
వారంద రిసన్నిధిలో శాళ తానం దాన్ని పొం ( 
నాయలుజ్యం అుటెరంవిశిష్పాదె్ట తంలో జువన్మకి, 

వయ జీవి అ బాత పాపాత్మ డౌ తా, 
పాబోబోం ణ్యాలన్ని వో టిబి ౦ంబ లెతాయ వృమాట. 
దానిలో వొ) ణ్యం “కూడా బో రిద ని వ్యాఖ్యాత 
ఎం ణ్యం “కూడా పోతే వొ ణ్యం వల్ల ద 8” 
పోతాయి దా, ఇది తాయ ఐ 5 దా! అంటే 
విశిషాదె త ౦.కారణంస్యరా నిక్నన్నా ఉత్కు 
సన్నిధి పొందాడ ఎక నూ”. 

వెరాక్సావస్స్న లో జీవు లంద రఎంఒేక ౮౮ 
వవషర్యల్యుజు తవు లనే ఆర తమవ్యం ఉండ ద ఎవ 
బో ర మాత్మ “కవఖ స్య వయ తే డా లఖ టెయి. 
అయి రవూణంలో ఉంటే వ రమాత్మసర్వ్య్యవా్యాాబ్‌ 
నియ ౮ావు “కత 9 ముక, జీవు లమవాసతమిం అధ వ స 
బాయళశ౧ లడఫవఎు5ళ_జవు అక దినాధథ స! 


WY 


వయ8”_ జీవ డంస్టబ ావంలోనూ, స్యరో౮ావో ౦ 


47 


ఉం టెర్ళాని వారిఐక“ త ఉండ ద ౨ 

ఈ విషయ ౮ాలన్నీ పాంచ రాత శాస్త్రం లో 
విశిష్పాదె్య తంలోపాంబ'రా(తనికి వే ద ౦తే 
ఉం ది.పాంబిర(తం౦ం బి (వో బొతృులద్వ్యాం 
బౌ వొం_౦ది.క మృఠకాల౦లో ఆర్హా_ఆణపవో ్రాంు 
భె వదే వు డొక డఅఖడా లని(ఎవో తిమానవు డం 
విషయ ౮ాన్ని శ్రీశ ౦8 ఖం “కూడా (౧ వాం 
వవటే బీ ా 5 రావలవ్వువ్‌ 3 - “లకి నృసి ( 
నీచే ధయ నిమ్ము ఆని(పార్టి ంబా౮ పట 
మానవు డవ లోన బో లోక స౧ ఈ నా కార 
క నిబీ ంబ డంతద్విం౮ Pw 
ఎ రోమాతే 5“ నివి ౦చ్చి'నేో నన్నానునిన్హ్లు ౮ Cc 
ఉం టెడ ౧- వవం ఆయ వవీవ విశ్వాస౦తే తన 
పార్టి ౦ చో డ వే అఉరవాయి.ద్న్వెఅ౦ంలో “కూడైె 
ఎం కో రితో వాలో వవ “లకుతఅలిలఆ త ట. ఆయ 
వత చిదో అది అనగ వాంన్య్త్హాడట. ఈకో ణంల 
దె_వాన్ని విశిష్టాద్నె్య్యత ౦ ఆర్తితో నన్న జీవుని 
తీస అ “9వివచ్చి ౦ ది. దీనికి కారణం అఆదె్రతం౦ 
(వ నా నతయఖఐ మీ ఆధార వో డి౦ది. అలా9' 
బిర నావ్యుతాన్ని వెద జో ఆళ్వారఖి దివ్యం 
మీన “కూడా ఆధార డి ఉంది. ఇ విబ*క 


Y/Y 


మ 
త్ర 


ఈ విధం. ౦౧ా పాంబు రాషతం౦ం ద్వారా, 
ఎ రోమాత్మ సన్నిధి బో రడవే వెరాక_ ౦ అనివి 
48 


29 


దీని బో ర్యవనానం గానో దివకోక (తా లంవె ల 
విశిష్పాదె్యతబుందె్యతబుంఆో బే ద ౦లో * 


బక, జూాన్ని ఆకరి సృన్నాయి. బగ. వంక 


బో స్తున్నా ౦0. వతానళఖు “౮ాతిని విశేన ౦౧ా క ల్పి౦ 
14.ళ ఖా బే దాలం 


రా వూనజుల నిర్యాణం త రవాత కొంత కా€ 
వె_మ్యవు లవడ 5 లౌ -తెన్గ లా లో ం౦ం౦ండ 

విశిష్పాదె_్వ త౦ రావూనజుల “కువూ౮ ర్వవే 
బారతం౦లో అదిసంస్కృతం౦ంలో౧గ అవన 
(దావిడ బావ లోని ఆళ్యా ర బందివ్యబో బధ ముల 
ఉంది. ఉత్తర బార త౦లో అదేం వలం సంస్క, 
(౧” ౨౦థాలవీవే ఆధార వో డి ఉంది. రా మాను 
ఆద రచి. ఖభా్క్మాసరళ్యాతాల వీవ శ్రీబావ్యం, బ 
విశిష్టాద్నె్వ్యెఉఅ వోరొో౦ంగా బావ్యంవెలఎద ల్నానరి 
దే. ళ0 స౦చో రు చివిశిష్పాద్న్యెతానికి విశేవ (బో బా 
నిజానికి ఏ అ ౧” “కుబా ౦ందినవాెరి నా బో ౮ మాత 
జీవు డి 5 ౦టె ఆయ వవిశిమర్చు డ ని,వెళాకళ_ ౦ అటే 
సన్నిధి 9కి బో రడ వవే వాలి; విద్య ౮లలోబ 

ద క్ని ణబారతం౦ంలోసంస్కృత (దావిడ బ 
వాజ్మయ ౮న్ని అధ” సయ వం బో సి (వో వచించో వా 


49 


(బో వర్క, “ంఖం౦ంటెరంద 5% ణబార్తతం౦ంలో (దా 
(ఎ బంధాలే (పపాముఖ్యత ఇ న్యా రంవీిరినితెన్ల ల 
ఉత, ౮ బారత ం౦లోనివారంస౦స్కృత (౧ ం౦ధథా 
కాని వారిని వడ 85 లొ శాఖవార్ని అటెరం అంలుతే 
శ్రీ వశ్చిదాజనబఖవీవ విశిష్పా ద్న్వెత౦మీ ఉబ” 0 ఎబావ 
వీ ఆపారవ్నెెన ఆద ర ణజఉంది. 


(బే ధానం౧గా తిలక ధార ణలో వీరిద రివయ' 


ద 
వె క్ష ానికి బి, (బో బో తృులలోదే నికి ఎ “5 
దాని మీన , కొన్ని ఈ ర్కాచో రణల వీవ , “ము 
వివయఖలో పాటంచాలా అక్కరోలో దా అనో వి 
అభి పాయంబే దాలఖాయి. అయితే ఇవి కొ, 
దేవాలయ ౮లో ఆధి వ తపో రం గ“*క[కుదాయా ౦. తిర 
వ్వెవ్యమ లలో ఈళాఖాబే ద ౦ కొంత వెద వరా 
కౌన్ని ఆరో బో ణలంఉన్నా యి.అు నా వివావోచిళంబ” 
ఇతర (తా అద ర౮ఆద ర6బావంతీ నో వెబు౧ 

ఏవ్నెెనా వొలిక సిద్దాంతాల వివ అభి (వె 
లోవు గ నూ శ్రీ వ్వెవ్ళువు లంద ర6౨ఎఐ5క వక 
వా్య్యావోా_ 58°, దే వాలయ౮ాల నిర్యావాణా న 
శ్రీవత్త్హ్నూరాయ ఇడి వీ ఇ“క్నికి దోవొాద 
వ్వెవ్య మ లలోనిెఎదప\ లంద ౮రఎకో రం “99 
15. వచికొంద ౮౨విశ్చాదెె అ సిద్భా౦ 

50 


వ్యదావూనజుల అనంతర ౦ ఆయ వ 


ఉత్వ ౦౮6త్సాక రము అ స్మవిసిద ౪ 
తఎంకావడ ౦ వల్ల విరితమ్ముని “ఈ 
సచ రన బ“్టట్స్కర్‌ వారోంవం ళోద్దా ర “sD 
రావూానజాల శ్రీబ ాషా్యనిక? “శం౦త (వో కాశికా” 
వ్యాఖ్యానాన్ని రో చిం బారంఈవా్యఖా్యనవే ౦లో 58; 
ఆర్భా ౦ చో సతో వడ ౦ ద తం బ్వవటే శద ని. 
వల్ల ఈయ వ “9ఇళంత (బో కాఖాబార ఆనే నా 
తత షల దాడి లో ఆతి మానష ౦ గా వీర ంబాత 
కావడ ౦ ఆత్యంత విషాద 5 ర ఎ“తట్శుం. ఆఈ్ళుే 
వే దాంతదే శ “9ఖ వాజి వీరి శ౦ంఅ (వో కాశి” 
సభ అ తే దాన్ని ర 8కి ౦చారం 
తరవాత ేఎర్కొనద గినవారో ఎశ్రీవే దాంత 
వీరంణశ ఆధిక (౧ ౦థ 5౩5 ర, ,విశిష్తాదె (త 
ద య౮ళత5క ౦ వెలుద 
రచించారంత రవాత నం బిళ్ళి గార ఎతిం వాయివె 


పాద వాసవా_స౦, 

వీ “ఈడ ౮ అనో వా్యాఖ్యానాన్ని ర్దచిం బా 

“ఇళ” SERS Se అనో ేఎర్చ్తో (వో 

లోకాచారళ్ళ్థలనే బిరంయ నావఖ ఉంది. వీరి శిష 

కమ్మ పాద తరి తవు “మార్చికి బ్‌ ళు లోక 

బవ ణము అ (బొసిద (౧ ౦థాని 
51 


శ్రీ వతివాళ వబ మున్బు(స ౦స్కాత ౦లో వీరిని'వరవ 
అంటెర)ఆౌో క నగ్న ్నఆలన్సు'శ్రీవచో నబ “*౮ావ ణం 
వీ వ్యాఖ్యానాలను_వాసి (బోసి ద్ధల్నౌనారో 
౧” ౦గ౧ా(.వొవావాంలాఉండే దట. 


ఇక ఆధ” నిక కాలంలో అఆ లథళో ఖో 


జాగ వత ౦, తిరాత్తూవ్నె వెలద ల్నెన వాపి 
ఉబో న్యానా లనన్ముగ వి ా౦ చినవట నఖ ావు లయీ 
శ్రీర౦గాచార్‌ శాలంవార కీ .శే.శ్రీబామ్యం ఆ 
వీరిలో శ్రీ నాలాల లాట ల జ ఇ వం ఎస 
వీద రో చిం చిన వా్యాఖా్యానాలునన్నవోసి ద్భా ల, 
వటి వజ ఢోపాధా్యయ ౦8” విశాబ్దిక ేఆసరిశ్రీ నలా 
ర్న ్ళ్ఫునాథాబారనా్యమివారంఆఅన్ని సి ద్భాం౦ 
(బో తిబ ాపాట వాలుఉండ ట౦ వీర్మివ తే $5 త. 1 
శ తాధి ౩౯ (౧ ౦థ క ర్హా,సత్సస౦ (బో దా 
ద్వారా వీరిర చో నలుపు బుతివో జక తవ్నాయి. 
నావత నీ వీరంర చిం చిన వ్యాఖ్యానం నబ*౮తే 
ఈకో వ “కబౌ ౦0 దినవా*ేం శ్రీ 5 ౦ దాడె_ రా మానా 


uy 
ఆ 9 


త వంఉబ న్యాసవుల ద్వారా (బో జలలో బక 
"ఎంబ డా నికి (బో సుత ౦ వార చో ేసేేసకే అత 
(బో సుతం ఆటో బిలనా్యామివారో ం శ్రీశ్రీ 
శ్రీవవ్నా రాట ణఅచిన్న జీన త నా మివా రంవిశిస్నా దె 


(ఎవో వక్త “గా అధా్యత్మిక (బో బారం విరివి 


52 


విశష్టాద్నె్వ్యెత సిద్భాంత (బో బారం లోను 
(బో బో తృులనుౌఎంబిడ ౦లోను స్రీ లం “కూ 
తీసి పోలో ద ౦ అట వంట విద ్యన్మణులలో శ్రీ 
ఓ. 5.చబో ౮డా వతి, తింటె ౦౧ ళ మృ, జానకి 


(బుసిదపులం 


16. ఉబ సంబ ళం 


వే దాంత౦ అంటే శ ౦8 రాదె్రతవే 
(వ జాబావాళ $0 లోజుం గానే ఉండే ది. అంయే 
(బో తి తు నవచ్చి ౦ది.ళ ౦8 రతఅతర్చాత బా 
శ ౦8 ౮౫ మాట ౮వాదాన్ని తీవంగా ఖండి ౦; 
రామూానజులంళ ౦౪5 ర్చ అదె ౪$తం౦ లోనివాలికాం ౪ 
విబే దించి వతానికి ద ౧, రోగా, (వో జలలో 
అబ ౦బో అ విశ్వానాన్ని ఎంచి ఆర్ఫులా న వా( 
అంద బాటఖోనన్న దెవం ఉంద నే బ్రో నా 
(బోవే ళెఎట్బినఎ“ చత ద 5కి, బం “9వ్నారల 
అదె తాన్ని, శె వాన్ని ఒక, “9వ టొ “టిం 
ఆక” రి ంచివిశిష్పాదె ఏతం ఆ నవ్వె వం “లుతివో ఎ 
అతు వ్నెంన 
పారామారి 5 తత్వం అద్ని్యతం౦.విశిష్బాద్నె్యతం 
బోనిాలతే నెఎనవే సం “9పో (౧౨ విశ్వా నా ని9 
సిద్బాంతం౦ం.౧” వవించో వలసి నవిషయ అ ఏ మి 
ఎంతగా(వొోచార ౦ పొందిసఖబ“ ం౦ం౧గాఆబి ్రి్రనీ 

53 


వెలసి నా అదె తనికి ఒక సవాలళా మారిదే 

బోరా రిగాతఆె రవ 1౫ౌ యళ్టలో క పోయింది. 
నా లబాాన్ని బోధి ౦చింది గ న అద్నె త, 
విశిష్పాదె_్ట త ౦ సూోచించినబ“* 8%, మారా న్ని (బో జ 
వవం చొ ౮స్తున్నాం.ళ ౦8 రాదె తాన్ని వం ౮ 
బో ౦డి తఖంతఆని నిరం ఇణజఖు్య్మా వవ బాద య 
(ఎ వవాని, బక్క నిగానిజనిం బో జే జాలద ౨ఎవ్వ 
యుండ నళ్ళి జూడ రానళ్ళియ్ను, నౌవ్యడ సన 
క వకాళ ములో ని జ్మోతిర్మాియ ౦స్వ ర ౮ావో ము 

(జుా్మామునువన వూరాది ౦వ జాలము' అని 
ఆవిష రిం బాలం ఈ లోటమువిశిష్మాదె_ ఇత ౦ 
ఇమవ్బ్పదె_వారాధథ. న “ఇతద్యారాముక%ి 5° ఒ౩ 
విబషేో దాలంఎన్ని ఉన్నా ౦౦ డ జవబ్బాఫ్టే ఆళళ్యాల లో 
సపోోాజునం బో స్తున్నట్న్టు5క నిబ్‌ స్తుంది. దీనికి ౪ 
వవాలో ,ెఎె౦౦డ౮ా_వఐో న్నా న్యతయఖ వీవు ఆధ 
ఇ లాంటసవన్యయ ఎంద 5 )థ ౦ అవసర ౦0. 


ఉబ చుక, ౧ ౦థ్వుం 


1. బారటూతుత్వ్యశళాస్త్ర్రము 
డౌ 11 సేం్యబో ల్లి రాధాక మ్య వో౦డి అ 


విద్వాన్‌ జుతుంవే ౦5 టే శస ల గారి అనవా, 
(తి.తి.దే..[వబోఖ్‌ ణ) 


54 


Bhakti Schools of Vedanta 
Swami Tapasyananda 
Sri Ramakrishna Math Publication. 


సిద్భ్బాంత(_తయంసం౦ం(_౧ వాము 
శ్రీకకవ్‌ సృ లందే శకాచార్యా 
సంబ దాయం రూక, ణఅసబ,వరం౧ 


విశిషా దె] అ వబ“ వము 
శ్రీన.బు .ర ఎ ్ళ్ఫునాథౌాబార్శ్ళలం 
సంబ దాయం రం 85, ణసబ”*”,వరళ 0౦0౧ 


రా మానజాబా ౮ మ. 
ఆం్‌ పార్‌ న “ధి 


శ్రీ వేదభారతి 

వేదశబ్ద పరిరక్షణకు, వేదవిజ్ఞాన ప్రచారానికి ఏర్పడిన ధార్మిక సంస్థ శ్రీవేదభారతి. 

బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అని పిలవబడే 
నాలుగు వేదాలకు సుమారు 1131 శాఖలు ఉండేవని మన ప్రాచీన గ్రంథాల 
ద్వారా తెలుస్తోంది. కాని నేడు 13 వేదశాఖలు మాత్రమే లభిస్తున్నాయి. ఈ 13 
శాఖలలోను, 7 శాఖలకు మాత్రమే గురుశిష్యపరంపర కొనసాగుతోంది. 
మిగిలిన 6 శాఖలు పాక్షికంగా మాత్రమే లభిస్తున్నాయి. ఈ విధంగా మన 
ప్రాచీన భారతీయ విజ్ఞానంలో 99% పైగా పోగొట్టుకున్నాము. 

వేద విజ్ఞానాన్ని అత్యవసరంగా పరిరక్షించుకోవడానికి శ్రీ వేదభారతి 
ఆధునిక కంప్యూటర్‌ టెక్నాలజీని ఎన్నుకొంది. అందులో - రికార్డింగ్‌ ద్వారా 
వేద మంత్ర ఉచ్చారణను జాగ్రత్త చేయడానికి కృషిచేస్తోంది. మిగిలి ఉన్న 
వేదశబ్దాన్ని రికార్డింగ్‌ చేస్తే సుమారు 3,000 గంటలు కావచ్చునని అంచనా 
వేయగా, ఇప్పటికి సుమారు 900 గంటలు పూర్తి అయింది. 200 పైగా 
ఆడియో/మల్టీమీడియా సిడిలరూపంలో అందుబాటులోనికి తీసుకొనివచ్చింది. 
వేదాలపై శాస్త్రీయ పరిశోధన & ప్రచురణ : 

వేదాలలో ఆధునిక శాస్త్రీయ సాంకేతిక విషయాలను వెలుగులోనికి 
తీసుకువచ్చే ప్రయత్నంలో “వేదంలో కంప్యూటర్‌ విజ్ఞానం”, “వేదశాస్తాలలో 
ఆధునిక శాప్రీయ రహస్యాలు”, “భూ కంపాలను ముందుగా పసిగట్ట గల్గుట 


సాధ్యమా?” మొదలైన అత్యున్నత శ్రేణి పరిశోధనా గ్రంథాలతో బాటు, 


వైదిక గణితం బోధన : | 


టి.టి.డి. మరియు భక్తి టీ.వి. ఛానల్స్‌ ద్వారా లక్షలాదిమంది. 
విద్యార్థులకు వేదగణితం, వేదవిజ్ఞానం వంటి విషయాలు పరిచయం 


చేయబడుతున్నాయి. విద్యార్థులకు అందుబాటులో ఉండేట్లుగా వైదిక గణితం 


' ప్రచురించడం జరిగింది. ఈ కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ' 


“బంగారునంది" బహుమతిని అందించింది. 
అభ్యర్థన (| 


ప్రార్థన!!! 


శ్రీ వేదభారతి చేస్తున్న కృషికి అందరూ చేయూతనందించవలసిందిగా . 


శ్రీ మధ్వాచార్య * 
(జీవిత విశేషాలు, సిద్దాంతం - సంక్షిప్తంగా ) 


| 
_ 


Vag 
~ మ. 


ఓం శ్రీ వే ౦8 టనాఖథాయ వవం 


శీవఖా్యా చార] 


బ్‌ లి 


(జిత విశేషాలుసి ద్దాంఠత౦ -స౦85క్ని ఎ 


ఆ“ లానిధి సత$నారాట శ వయే 
విిశాంత న్యాయ శాఖ కార్యాద రి 


ఆంధ దే ళ్‌ _వ బత్యవం 


సంపాద “కత ౦ 
“సంస్కృత మితి 
డా || ేంవె వృ అవధానవం 


M.Sc. (Nuclear Physics), M.A., Ph.D (Sanskrit), M.A., Ph.D. (Jyotisha) 
Dy. Director (Computers), (Retd)., NIMS, Hyderabad. 


— YY 
శ్రీవఖ్యా చార్య 
(జిత విశేోషాల)9సి దా ఈత ౦-సం౦5ి_. బో, ౦౧ా) 
ఆ“ లళానిధి సతనారాట ణవళయ్రే 


(బే థో వువళు గేద్ద ల్‌; 2013 


కావీ బి :శ్రీవే ద బారతిలో క రబ యుత అన 
యఖాతథ ౦గ ఎవెరనన్నువో చొోఖమిబో వచి 
వె లర ౮. 25/- 


1 బి ద. బ్లుార్‌ తి 
H-34, Madhuranagar, Hyderabad-500 038. 
Ph./Fax.: 040-23812577 Cell : 98494 59316 
e.mail : shrivedabharathi@gmail.com 
www.shrivedabharathi.org 
www.shrivedabharathi.in 


2. Sri K.S.N. Murthy, 
D-118, Madhuranagar, 
Hyderabad - 500 038. 

Ph : 040-23810590 
Cell : 94902 95269 


వు(ధ ణఅ: 

Samhitha Graphics 
Ameerpet, Hyderabad - 500016. 
Ph.: 040-23731620, 23741620 


కత జత లం 
ల 


ఈవో స్తక (వొ బొ భణ” ఆరి ఆ స 
(లి య్మ్మత లం 
శ్రీ కో నరావవె ావానరావు గార అశత్రీవఖి 
ద ౦వ తవఖమ9ాం 
(సీనియ ఖ్‌ 5 ౦ఎవ౮్య్య్యాట ౮ _పొె ఎ 
os తలంతెలిద జే సర్తా,వాజి , వా 
సబ*న్టిల “ఎంబీ రోవే శ్వర త ంబో యో 
(బో నాదిం బి శాక అని (పార్టి సనా 


డా || ేంవెళ్ళ్ళ అవథా 
శ్రీవేద ఇయ 


9 


విజ ం“విజు ద శ మి 
13.10.2013 


ఓం శ్రీ వే ౦8 ట నాథాట వవ 


శ్రి వఖా [చాల్ల 


(జీవిత విశేషాలంసి 


దా ౦ంతం౦- 


విష థ ంసరాది” 


1వ ఆా$చ [9 


1. బాల్యం , విద్యాబా్య్థాస౦ 
ద 5% ణదే శయ ౮ 


. ౭౮ రీయ రాఅ 


.ె౦౦డ వనారిభజ రీయ ర్నాత 


2 

3 

4 

5. బే తిఎ తు నలం 
6. బొ రవచ ౪ 

7. ఇామాన్య కార్యం 
8. ఉడ టో 

9 


Ww Vd 


“_ఎ౮ర్శొ 
10.దాసనెౌా వీ -ప్ర్య్యం 


(బో జ్ఞాల 


Vd 


(9) 


చో నలం 


“శ 


2. శ్రీ వట చవివళ్ళవ 14 
3. విశ్వ ౦ సతాం 17 
4. జూళత్మ, వ ౮ వూత్మ్‌ ఒక టకాద ౨ 
5. జు డం 26 

6. బక”, 30 
7. వె ౮రాక*_ ౦ 34 
8. లకీ _ దే వి 3 
9. _ఎ మాణము లం 38 
10._ఎ వే మ ౮లం 40 
11..వ కతి 41 


12. ద వ్యములు- వాట౧ ణములం 
13. శ్రీ వఖు” శై లం- ఒక” వాస్తవవాది 
14. వఖ” పసిద్భాంత నార్సస్టతం 


sw లి, 


15. ఇ అర వఖో ఫ్ర సిద్నా ౦అ క ర్హ్నాలం 


1. శ్రీజకు మలం 47 
2 వ్యాసరాయ మం 48 
3. వాదిరా జతుల 50 
4. శ్రీరాబ వే ద నా౪మి 


iii 


మాధేో $ఛ ఎ 


శ్రీ ఆదిశ ౦8 ర్చ ఆదె్వత ౦,శ్రీ రామానజుల 
శ్రీవఖ కల దె్వ్వెతం(బోసిదవెంనసిద్భా ౦? 
అనయో యొ లంగ ణనీయ 1 ౧ానో ఉన్నారో 
అనమ రాయ లమటలలోచాలావఐదికి నో నీసి ద్భాంతా 
అనితె లత వో తబ,త వంత వుసి? ద్భా తలలోని । 
తవసిి దాంత౦ ఇతర ్ససి దా౦తఆతాలోనివటయే ఎవి 

® ® 

లో క విబే దిసుంది ఆనే విష ౮ల వీవ గాని 
య ౮౦ (తిక జీవిత ౦ వల్ల ,తె లజో వాలనో ఆకా 
ఈ ని ద్చా౦తాల వీద (౧ ం౦ంధాలంజఓీల౦ గా 
స౦బగవించింది.సిి ద్బా ంతక రల జీవిత విశే షా 
తెలియవు .ఇది నామాన్యల వర్కు తి. జ్ఞూ సతో 
వారిి,బ ం౦ండి తమిక*ంచె బో వలసి ందే మీలో 


Y/Y 


అలాం బి నా మాన్యల 9 ఎ వయ ఖ్యం౧గా జః 
వివ లవెంన,జులవెంన(౧ ౦థాలనుఅథ” య 
లో నివార” , వారివారిసి* ద్భాంతాల వీ 5 నీస అవా 
ఉదేషేోశ్యంతో శ్రీవే ద బారతి “శ్రీ ఆది 
are వ(దామానజాచా ర’ “త్రీ వఖా్యాచారొ, 
ఎఎ స్తకాలన్మువో చో మిచింది.స౦క్ని ప్తా౦ంగా।$ 
విశేషాలనుసి*ి ద్వా ౦తాలనేంవలం౦ం బోర థల 
బోం సకాల ధే ్యఛ ఐ. వీటని చో దివిన తరవాత 
చె ౦ందినవార (ఎ ఇ ావిత బా వారివారిఆచార పిల. 
సి* ద్భా ం౦ంతలనుస వ్మ౧ గా అథ”, నం బో 


Lబకాశ 85“ లు 


iv 


ఓం శ్రీ వే ౦8 టనాఖథాయ వవ 


ఇ 


శ్రీవఖాాచార 
1వ అభఖభె్థయ ఐ 
1. బాల్యం - విద్యాబ సనం 

వన పా చీన వయార్న లంవే దాలన వా 
ఆఅంతర్భా గాల్నానఉవో నిష త్వులనుద ర్జు చివాటని 
తవిష్య(ఎబ ఉల్యల ద్వారా,స౦ (పొ దాట ౭వ 
వారి ఆఅదించారంఆబో రంబ లర లోనే ఈయ 
(తివవాచార్య్యలఎఉవో నిష తులం (జూ స౮(తా ల 
విభిన్న మారా లలో విశ్వే షి ౦చి, కొన్ని సి ద్చా౦" 
వారకి అన్మ్నగ బి ాంచినివష,మి చారం ఈ వబ" 
వవం వృద్ది లోనికి రావాలనో ఆకాం కష తబ 
లోద ంఅద టో తనో వారవ కాలానికి చా 
విశేషాలో విటే వవకః ” చౌ టబ లో ద అఈకార ణం. 
ఇద మి ద ౦గా ఎవ్వర౮చె య లో ఆ“ పోయ 

శ్రీ వఇణాా చారల వారిగ మీచితెలత ౫ 
కొంచె మిబ ము బి ంవారి®ి సవకాలిక“ బొ 
బండి తఆచార్య్థలుఎర్‌ చిం చిన వఖ స్వవిజజర వ 
ఆధార ౦. అంతే ఈ(౧ ౦ ్రం శ్రీ వణ 
స౦ఖది ౦ చిన విశేషాలు) ఇ త ర విషయ ౮ల దీ 
ఇస్తం దిగాని శ్రీ వఖ వ్రిలంఎపోాం్ప్భడ ఎజ్ము ౦ బా 


సమాచారం ఇవ్వలో ద ౨ చివర ౩“ అతనే క 
శ్రీవఖ“” ఇల జీవిత కాల౦ 12838-1317 గా కొన్ని ః 
(వాశారఎఅుబతే ఈవివషయ ఐఉలేదివాద ౦ 

బారతదే శ బో శ్రి ముతీర ౦ లోని వల బార 
(ఎక్భృతిరవణీ యత58“ం(బోసిద ౦. ఆ। 
అంటిరంఈ(బదే శ౦లోనో ఉడ టి చేక్న (తం 
పాజో చేక్న ,౧త౦” అనే బొలౌాటూర ఖో శ్రీవఖ 
ద ౦వతవమిక*౮ం(కీ .శ. 1288 స౦0।|1।లో జు 
వాయలదే వు నిఅవతార ౦ అ టజెరంతల్లిద ౦(డ 
ఆఅనినావజ ర ణం చో శారంఎనివివ వవఏట ఉటఎో 
ఈయ నవజ శాలి, బాలవే ఖావి. 

యథా వె ౮ంవానవవ్నావుద్వి టూ రా భీ 

బలా రోబో జస్తృతు ఠత్పుబగ౧గ వత్కార 

బ్ర“ ౧ వత్క్శార్యా నిర్వ బో ాణలో వాయి 
(బు థి” ,” మావతార ౦ బీానవచం తచ)3"”ం౦ండ 
కాగా ముక వ అవతార ౦ పై రావో జ్న లంఅని వు 
నిర్ణయ ఐలో ఉంది. 

శ్రీవఖ ్రలంఅబ్రత ఎక అనో అదె 
విద్యాబ ్యా౧ా నికి చో రారంకానిఒక” తము 
11లో క 12వఏటనో తల్లి అనవతితే సన్యసి ౦ చా 
(ఎసి ద్ధి పొందారంచిన్నత నంలోనో వాసటే వు 

2 


వాద ౦లో ఓడి ంచారంఅబ|త ఎక ల ఆత 
స్యా బీ బి వి న్నారంవలారధి వొ తిగా అబ 
ఆనం ద త్యం లనేో నావ ్ర ణం చో శారం ఆనే 
బ్ర్చ లుజోం వి. షడ్చ రాల లోనుత రోం లో 
(ఎ ఖాాతి గాంచారంవెబుిద అెనుడి శ ౦౯8” 
వాదింబ డ ౦ వెబుద లంె ఎట్టి ర దీనికి ఆకార 
శ్రీ వబ్చా ౧ వతం వీవు వజ” శ్రైవకావబొ్ర . ౧ 
ఆ“ ౮దా బోరూారో(బోజలతే ఏకీ బ“్వించో 


2.ద క ణదే ళ టో రాక 

శ్రీ వఖ ్చిలువెఖుద ట ద క్ని ణదే శ 
ఆరే జులలోవిజజవగ ఈ నా_మాజం ఉబ ( 
బీ ౦” బ “రావికా వవ్శ్మూదీయ ఐల రాజ్ఞం విస్తరు? 
రాజులుంఆడు ౩“ న్నారంగాని అవకాశ ౦ చికి్కినవో, 
దాడ బుంజు ఇ త౫౮నో ఉందే వి. శ్రీ వఖ వ్చిలం 
ఊర బో రత న్నారంఆఈ,డ ఆయ వయా ౮౧ 
ఒక గో లఅవెస్యు వాగు ఖీ క ఆ“ అఆవశ్చేనిం? 
ఎఎట్బినవఎవొ ద వబ ”౦00ండువంద ల అర 
ఆర ్గించ ్వన్నాడ ట. శ్రీ వఖ” శ లం అవలీల ౧ 
అర్మ్టఎ ్ళళ్ళనుఆర్గించిఅంద రిని ఆశ్చ రబీ 
అనే క వఐదిబో డి తలనువాద ౦లో ఓడి సరా, 
తిరవనంత బు రం వీద ౮ా 8” నాగ“ మా 


3 


ఈ న్యా” మారిని చేబవించి, రావే త్వర ౦ చో రో 
దీకళ్ను స్వీక రి చారం ఆ“ యటం సర్తారడ నో 
ఓడి ౦ బాచోఫఅవ్మాస్య(వత ౦ వూర్రిచే సవ“వి; 
ఉడ టి కి బూవమిటే రారందారిలో శ్రీర ౦౧ ౦౬ 
శ్రీల౦గ౧గ నాధి” వరి ఢేఎవిం చో ఆ“్మ్న్న్మ్న్నారం 
౧ ర వతివా న ఒక (న్నీ, ౦ఎ౦పికి 
ఆ వృపవొోడపఫవిడ దడ ౦ బోసి , జాలిపోడి తన 
సృమ్కించారట. దానికి ద ౦డ తో ౦ అనే, 
నదీతీ ౦లో గ ల వరావానా్యామిదే వాలయ ౮ 
ఉడ టి 8ి తిరి వచ్చా రంఆౌో క చోట్ట జి 
ఐత ేంటౌ ౮బీ నివ త్స వీచ , వివర స వాస నావ 
బో శార విష స బాస నామానికి వంద ఆర్భా 
ఈద క్ని ణదే శయ౮(తతే శ్రీ వఖ ్జల5” 
ద్వ్వెతసిద్భ్బాంత 5 ర్క ౧గాేఎర బో ఖాత లం 
బోండి తఖనువాద ౦లోఓడి ౦చినంద వల్ల, వఖ 
బో రటం౦ ఆ“ ౮ాడా జుగంది. ఈయ ౫(_త ౩8 ౮ 
నాగ ్డడం౦ విశేషం. 
3.2౮ రీయ రాఅ 

ఎ౮ార్భా(వో జ్ఞా లఎఇ బో టే గీతాబావ్యు 
బామ్యం 5“ ౮డా తొంద రగా (వాట ౮లని. 
వుంద ₹౪ా బి ామాలయూ౮ూలో భ రా(శ వఐ 


౧ 


4 


వ్యానా,_శ వఐ ద గిచాలనా“ వ్నారఎవ్యాసమివ 
ఇ౦కాఉన్నారనిపొసిద్ది . అప టే ఉత్తం 
పాలనలోకి వచ్చి ౦ది. కీ కార ణ్యాల ౧ చడా 
నాబాసనక త్యం. అలునాబూర్మ(బొ జ్ఞ 
౫౮ రిాా(శ మానికి బూ లబే రారంఎవృదా ఎవం 
అను రి బిలో ద ంఆత్వదించిబ్రంబ్‌ో ౦చార 
౧ ం౦౧గాన౫్నానం ఆబి' రి చిబ్‌ ావవన్న ౧ శరా 
దే వాలయఐ చే రశ శు, అబ్బ ట నవఐడి $8 
ణు బో శారం అకడ ఒక రాతి ఆయ న” ం; 
ద రనవిబ్బి ద్న్వ్యెతపోర౦గారో చించినగీతాబ 3 
అకడ నఐడి ఒంటరిగా వ్యాగా (శ మానికి 
సత్యతమ్య్యడ నే శిషం5డ ఆయ వనుఆనపరుచో ద 
చో సినా, కొంతద ౮౮౦ వెళ్ళి ముంద క” 
వచ్చి ౦ది. పార (వో జ్ఞా లంమా(త ౦ వ్యాణా (శ వః 
చో స ని,ఆజి సత,ముడికి నాష్టాం౧ 
కొంత కాలం ఉన్నార ఎవ్యాసఖమి వారుస్వయ లగ 
అంత రార్భా లన వయు రామాయ ఖాన్ని, (జా 
బో ౦బో రా(_తాగ. మాలనువే దాలలోని ర వానా 
ఆనం ద తు లంతిర ళో ఎవ ్య రాణం బారత ( 
బొాంగాల్‌ ,ఒరిాా,ఆం(ధ” (పాంతాల పొద 
త ౦లో శ్యావజా_సిి ,శోబగనబగ“ట్టువెలటద ల 
జుుుంబ గా వాయు రంవఖ” ఏ వతాన్ని సీషీఆ” 


5 


శా్యవజా (సిం నర పోతరికీర గా కోబ్‌. నష" టన టో 
కేఎ రోబో ఖాత వంగో డింబ వత ్మ్నన్నారంఈ 
వయుిరాముడి విగ బాం,సీతదే వివిగ వా 
అంత ర్భా నానికి కి నౌ లల 16 రో జులువు౦ద 
ఇ విశ్రీరాముడి కాలం నాపివే నని చా జారు 
వఐ(తాలభ ఐలోపూజువో భు తన్నాయి. 
ఆనం ద తీరం లజ సరత బాష్యం దె 
ఇ దివిశేన (బు శంసలంద జ“ లది.గ పు 
అంగీక ్రరించిబొం ౮షోా త్త వఖీర్శా గా వూరారొ 
ఉద ఖో లోనిశ్రీ కమ్మ దే వాలయవఐలోళతే 8” 
తానుచాల కాల౦ అక్కడే గ డి పారుంఉడ టి 
మారి ది. శ్రీ వఖ ఇ లువవొక నారిబి మాల టో ౮ 


బొ సడ వాలని నిశ్చ ౦బఖ౦చోవావ్నారం 


4.ె౦౦డ వనారిణ రీయ ౮ 


(కీ .శ .1260-1271 వణ” వ కాలం లో 
= ౦౦డ వనారిజదీయ ౮ త 9 “వుముూోళజస్ట్రమోఠూ టే య్‌ 
(ఇటో డందౌ లతాబాద ౨)ర౮ాజ్బం వీ ఇా౧_ ౯౮ 


ఆడ తో బీ ాంద రారా జ్ఞం ఆఖరం౧ ౦౧ 
ఖిర్హీ ఎ రిపాలినసున్నాడ ఎవ బి ాంద వు ౧ 


6 


చండ శాసనం చో సి బోడ వలనునేబషధి ౦ చా ( 
వాయుదే వ నిసవళల ఐతో శచల్యల౦ద ళో 
నడ యజ“ ఐట౫౮ా ఆవలి ఒడ_ఎచే రారలెవై 


ట్‌ 


ఆనంద తు లనుఅలాయ టద్దీన్‌ ఖిల్జీ సవవ్న్నా ౦ 
అకడ ఆనంద తగు లంపార ఊఉ ్బబామలో 
౧ ౦భీ ర వయ్రిని బి రాడ గానో అల్యాయ లద్దీన్‌ 
నాగ నంపాడ దారిలో అనో క వఐదిఖదిపో 
(9౮౮ వ్ఫుగాలనుఎద యో వలని వచ్చి 
(ఎ య ౮ణీ ఆ“ లక“ బద త ఉండే దికాద 

ఆనం ద తీరు లలె౦౦డ వనారి వ్యాస ల 
బో సక“ న్నారంఆ(శ వవాసఖంఆయ న్ను ఎంతే 
బో మిత వెన నాల(గామాలనుఖాజ” రి చారం 

ఆనం ద తు లంతిర ల శబ య ౮ణంలో 9 
ఎద భొవలసి వచ్చి ౦ది.కానిఆయ నవే వలు తే 
యాసి_ నాటో రోం౦ం,క5“ ఫో లేక్న _త ౦,కాళీద ర్జు 
ఉన్నారంత రాత పోగా మేం శ గో వాల వీట 
=౦౦డ వనారిణ రీయ౮త లో వే ద వ్యాన, 
తాత్పర్యాన్ని వాయ వవిఆజ్ఞాబ్‌ ౦చార ౨శిషలర్యలంఎ 
బౌ బోఫుక౩5“ ఐటూ౮ంటే విని నారాయ శల ండి తా 
వచో (గ ౦థాన్ని ర చించారం ఆనంద తీరు 
నిర్భయ 3 అనో (బోని ద a (౧౧ ౦థాన్ని 
బారతదే శ౦లోని (బో సి ద ఢోక (తాల న 
చారిత౩“ మంచె పారం 


7 


5._ఎవ తిబ చే నలం 


ఉడ జీ కి చో ర వలోనో శంే౧రిశ్రీ / 
ఇదిశ్రీ శ౦5 రఖంన్యా వీ ౦ చినది. అదె త 
చేం౦%ద స్యా నం.బోరుర (పాంతాలలోనూఇ 1 
దె తంవాాబ్‌ ౦చొడ ౦వాగరి కొంత ఇబ్బంది 
ద్వెత ౦ శాస్త్ర విరచ వవి(బో చారం చో శాథ 
ముంద *లాదె్న్వ్వెత సిద్ధాంత (౧ ౦థాలనువ 
కొంద రుంఆన న్నారంఇదప_రంవబండి తః 
శ్రీవఖ క్రిలువారో వాదించారంవార ఓట విపాల 
నిష ,వినర్హా (౧ ంధథాలయులోని అనో 5 
ఆభ నొారిం చో జ“ ంపో కారం కానివాయకొు 
యి ర్యాద ంచో శారం(గ౧గ ౦ంథాలురాజబు“ట & 
రాజుజూభూ సి ౦వెాడ ఆచారాల వారిగా మీచి, వా 
౧ బించివినిము౧ ఫుడె ఆనా నానికి ఆవోన్సే 
రాజాస్యా నానికి బు బందే రారందారిలోనో రా 
నాష్టాంగూ బోడాడం(౧ స వల” 
ఆదెత ౦లోవబోవ ౦డి త త ఆరో జులో, (తివిLః 
దె్వ్వెతం స్వీక రిచాడం శ్రీ వఖ ల స౮( 
బోండి తజుంతత్స్య్వ్య (బోదీబ్‌ క” ఆనే చేఎర 
ఈయ వతే బాట ఎఅనే ౩“ లుఆదె ఏ త మంద్నె్వ తాన్ని 


8 


ఈకాలం లోనో శ్రీ వఖ విల తల్లి తం(డ 
పొందారంతనతమ్ముడి ౪కి శ్రీ వఖ” కలుసన్నా 
తీర అని నావ ్రఠ ణం చో శారం 

6.బ ౮వవ ౪ 

వాయలదే వు డి అవతారాలలో బానవఐ త 
శ్రీ ఆనంద తీ లంఅని బౌ ప్మారంఆఅంద టో 
బోరార్మ బొజ్జల“ ంజవసత్వాలూతగ౧ 
ఆ నువ్యానా (శ వఐ బో రవ“ విఅక శద స్కిరని; 
చె ఎలా ఉందే వారంతద నూ ౩త౦ంగానో ఆ( 
టో ర” నిఅ”"డ అంతర్భా నవమ ర్యారం 

వయిీొంద రంఆయ్మ్చ్నన బ్ర ్వచ శ లి 
ఆనంతే శ్వరాలయ ఐలో ఐత ేంథంఉబ నిష త్తు 
దే వత లంవొ యవృవృష్మి ఆ“ యీ ౦చార్ని, ఆ 
ఆక బ్‌ భి ఆ౪ఆ”టోొ నవఐడి బఖుకు క5*౮ఎలరాక*వఖ 
ఆయన ఇ ౦కా సజీంగా భు రా వనంలోని వా 
ఉన్నార్నని అ టెర ౨ 

బారతదే శ౦లోయ తిం ౦౧(గకు ల, 
terousజర ల తలబది.శ ౦89 రఖుంలా ఆద శ 
తెలిధ్చ ఎఇ దివారిఆకీ (దియ శ 5“ ఎల“ ౮౮ 
వీరిని ,వణం ఆ“ డా! 


ప 
లో డ 


9 


7. తూాావూన్య కార $౦ 

అె్వతం౦,విష్బాదె్వ్వెతంవే ళర్గానవొని ఒ 
బొడ తన్న కాలంలో ఈె౦౦డి ౦పిని కాద 
ని ద్భా౦తాన్ని (ఎవో వచించి దాన్ని తన వాద 
జవనా మాన్యం లో ఆవె రాద లౌ ౮౧” ఫంగాచె య్‌, 
దీన్ని తనటారాగ శకి,తేనుశ్రీవన్నారాయ ౮జి 
విశ్వాసాల తేనూతర్మ్కంతో నూ, ఆాధార ణవి 
నాధి ౦చిశ్రీ వూ రావో జ్ఞ లం_ఎపో బో ౦ చానికి 
తనటెరాగ శకితే ఎన్నో అద బి తాలంబో 

భు రినుడి తిర బో య రాణంలో ఒరు. 
తీ_పాంతం,రాయఎలఅసీమువీణ లా ఉడ జి చో 
పాంతాలలో బిండి త (బో కాండ అనువాద. ( 
౧ ఛ్రీింభుం తీ” వచ్చా రంతత్ప. లితంగాః 
రాయ ఐసీ మవబలాష్ట్ర, ౯” ర్యాటి.త అలో వఖో న్స్‌ 
అ 


షో 


అలా ,_తివతాచారాి ్ళలలొ ఒక రా శ్రీ ఆన, 
బూ బజటుబ జడ తన్నారం 
8. ఉడ టో 

శ్రీ బో రోబో జ లుకార ఫ్రా నం ఉడ 
ఓడ మునిగిపో తరాంటే శ్రీ వఖ క్రిలుత నదివ్యశ ౪ 
ఓడ (కింద ,లఅది సి\ రంగా ఉండ డా నికి 
ముద ఉంచారట.శ్రీ వఖ వ్షిలంఆముద ను 

టి టి 


10 


అంద బో ఉన్న సవఐద రొవెంనక చమ్మ విగ 
విగ వోచేకి ఆలయ ఐ నిర్జించారం ఆలా అక్కా 
దే వాల టో న్ని స్యా బీ ౦ంచిఅఆకడ ఎనిమిగి వవ 
ఇ దివఖ” క్రిలవోం ణ్యేక్షి _త ౦గానే కాక శ్రీః 
రరబోం దిద బుక” తది. దీనిపాల నా వ్యవసృ న. 
ఇ వృ టికి ఈేక (త ౦ అతేవ ఆచమ్య బ్‌ 5” 
నాలుగామఖి తే ఈ కమ్ము విగ. వ 
విశ్వకర్మా చె క్కాడ ని అటెరం 8 నక దాస 
బింబ ముడె_ నంద వల్ల ద ర్వూనికి ఆ నిః 
(జీ “క” 5“ ంనిలబౌణ్టి రట. అత నుఆరితో _పార్థి " 
ఆక నక” దాసుంనిలఖ వన్న బొడ వపోవ్నె ఎవొ 8“ ౦ 
ఏర్పడి క నక దాసవి*ఎద ర6నవిబ్బి ంద ట' 
ఈఆలయ ఐ లో జోగ౧ (వబ ధానవ్నెెన ఉత్సవ 
అనే ఏడ చో జుల ఉత వాలఎజనవరిలో, శ్రీ వఖ వి 
ఆంునరో జున వ” ఏ నవమిశ్రీ కమ్మ జు ఐతి,ఉ 
లక దీపో తవం,ఎవో ర్యా వబౌోో తవం. 
9.బలారం_బేజ్ఞాల రబ 
ఎ౮ార్భో (బో జ్ఞ లంత మస టీర్చా జీవిత ౦లో 
మీన అపార నాటి ాశత్యాన్ని సృమషిపిం చారం(ఖా 
LL” ం౦ంధథాలు(వాశారంవెబద పది సరత బా 
పొంకంగా ఉండే వ్యాఖ్యానం. త రో వాతిది అనా 


11 


1900 శో కాలలో ఉన్న (౧ థో 0. దీనిలో ఇ 
(ఎల మాణాలతళే తార్చిక ౦గావాద నావోపివతో ఖ( 
దీని వీవ జూ తీరు అంన్యాయ తు ఇ” ఆనో వా్యఖ 
శాస్త్రబామ లో(వాశా రంవుక వది(జుూ స౮(తాల 
ఇది(జుూస౮(త సారాన్ని పారాయ లక” న 
(వాయ ౩జి న(౧ ౦థ ౦. (జగ స రా(త ల వీ 
(౧౧ 06 ౦ వనొక పి. ఇ ౦ద లో న ౮(€ 
విబ “జు వో భుజఖనలవ. తు లంబ దిఉవో నిష తైల. 
మీద బ ాషాలంవాశా రం వీరివఖు ఇ ార త తాత 
౧౧౧ ం౦ంథ ౦(వోసిద వ్నెెనది. ఇ లా బాషా 


వెబుత్కృ,ంముెబ్బ్చ విడ ఎలభి సన్నాయి. 


10.దాస ఇావ్‌ తాం 
శ్రీ వఖు” విల శ్రీకల్యవ్య బక్క తత్వం? 
సృమిపికి దారితీసి ౦ది. ఆనే ఈ“ వఐదిక మ్మ బ 
కీ ర్కనలు(వాసి గానం చో శారం ఆఅలాంపి ౩ 
బం రొంద ర దాసం 8” న్నడ ౦లో ఈయ ్చన 4 
ఆపాత వణ ఫం బిర నావృత ౦. తర 


ఆక నక” దాస్రవిజూ॥ వాసంవెఎద లానవారన్నార 


Ca 


ఉద మూ శ్రీకోషాలయలలో ఉంది. 


12 


దె్వ్వైత సి ద్వా ౦త౦,_వొోధానంగా ఆఅ 
వ్యతేంకి ౦చింది. విష్బాదె్వత సి ద్బా ంతాలతో 
ఉండ డ ౦వల్ల శ్రీవఖ క్రిలుఆసి ద్చా౦ంతాన్ని ఎః 

దె్వ్వైత ౦లోని(బి ఛానాం శాలుం(1)జూ త 
(జుధావు ఒక ్టకాద వే రంవే రఎతత్త్వాల 
నాకారజ 9 (4) శ్రీ వవచవివర్యవు బోరముదె 
అబో౦చోల ఇ“క్ని మా(తవే ౨ఏెఇకక మార్ళ 
బోరూర్తిగా వ్యతేంక ౦, విష్బాదె్వతానికి వూ 
శ్రీవఖ” ల నాటికి అనే క ఆ్హ_5కసి ద్చా౦ 
ఇ సవఐతరూ నవాఅననరుచొోక*ఖడా బోర్తి౧ 

వఖ వక నారసం(౧ వాంగాళశ్రీవా 
బౌ చేబ్బు ఈశోక శ్ర జస చం? 


శో 1 శ్రీవన్మధ” వజే పాడ వ రతరః స 
భిన్నా జవం” ణాః బాేంర నట రా: నీచో 
వు 8క_ె ర్న జసఖాంానచు“౮తిః, అవవాబ* లీ 


ఎసరి ాదిితిత య ఐ (బి వూణం , ఆఫీలామ్నూ 
(1) శ్రీ వవ చిమ వే సర్వస్వతం౦ం(తశా 
విశ్వం సత్యం, (8) జూక్మ బో ర మాత్మ వేర 


13 


ఆ“ ౮ుడారస్పరం వే రం) (4) జు లుపోర మాక 
వారిలో ముకి ౮ ౮౧ శల, నిత్య సంసార వముక 
తార త వమ్యాలన్నాంచబు,(6)వె రాక వవగాపోర వ. 
(7) దానికి నిర్మలబగ*క్ని వఏెఇక మార్శా ర్య! 
(టో మాణాలనో ముకే (టో మాణాల3 (9) వే దార్భ 


"బ్ల శోక ౦లోని ఒకొక, అంశం౦ ద 
టో ధానవ్నెెనవివషయ న్ని తెలియ జే స్పృుంది. వాళి 
ఈ శో కాన్ని నవర త్న మాలిక అన్నూర 0 


బు శో కాన్ని శ్రీ వబ దిసూర్యనారాయ ఇ 
త్ర 


A 4A 


సంస్కృ వాజ్మయంబ్న్గ్షిత -లెకిక వాజ్య 


అనవదిం చారం 

“సత్యము జూప్మండమసపతం బీళ౪ర ఇడ సక ల 
సతవము వీజి బే ద ము,సత్య$ము బే ద ౦ ఐజీవజ 
జు (డ స్యతం౦ంతధావు ౦ండ)వివరువు సన్యతం౦ 
పొగ” డి థతనిక రణ బొ ౦దినజు ౦డఇఎవాయ వీ 


౨ క్రీ వట చున న 
ఆశ 


దె్వెత౦ల శ్రీ వజ చిమర్బు వే సరోషత, వ 


శ్రీ వఖ క్రలుఇ లా నిర్వోచించారం “ఏకః స( 
ఏవకలోతియత్‌* ” అంటే సరో్వోత,ముడే 


14 


బా య్య” లవాడ 3 చో అంబ గ లవాడ శం 


విషయ ఐఇలో ఆధార బోడ నవసరంలో ద ౨ 
బో నినౌనా చో థల లద ౨(౪ రుం Wa స 
(ఆక రం ),ఆదే వొ నినిఇ ౦కొక విధ ౦గాచా 
సరోషత,ముడ అటే ఆ_భూ్మవే అఆయ వలోనే 
ఉన్నాంచు. ఆయ న అన్ని ౦ పకి అతీత చ ౩౨ ఈ విశ్వ ౦ 
ఆయ చన అభి వ్యక్తి. ఆయ వ అనంత ఈ ళ్యాణ గ 
అజ్ఞానాదిదో వర విాతత ఎఆయ న ఎనివివి కారా, 
అవి: (1) స (&rggtion), సి a (Aaintenance), లయ &dis- 
solution), నియ వవ వయూంftr0), జ్ఞా నవు ఇ ging knoWl- 
edge), ఆజ్ఞా నవు ౯8“ లిగిళంింఖుంల, బుధ (కు౧౮- 
age), వె ౮8” (2వఖ౦ంగు. ఆయ న ఈ కారాల న్నీ స్వత, 


నిర్వ్వవిాస్తున్నాడ ౨ 


శ్నో1॥ స్వత న్రవప్యతస్త్రంబ | ద్వివిఖ; ౦ 
సత నో బబ వాన్వివర్య: | నిర్వో £ 


స్వత ం(తజంశ్రీవబొ విషము ఒక్క్కాడే 
వెునవన్నీ స్వత ౦(ఆలో .ఆయవదోషవర బి ాత 
ఆని సర్విద రన సం(౧" బాంలో నాయ 
బళ” వద్దీ తలోబ వానజే ఇ లా అన్మగో 
లో ॥। వౌ రామావే వవపమభూఢథో జానాతివం ౮ 
స సర్వవిద  జిమాం సర్వబావే న: 


15 


ఓ అర్జ్హానా! జ్ఞానిధా నవాడ ంఈ విధ” వ; 
టం రయమీోత్క,మునిగా తె లనజొనను వాసచబే వు 
ప్‌: తపర్ననిగా బ“జు చి వు (శంత ల 
ఎఎ రమోత,ముడ నికొనియ ౮డా (య. ఆయ నశ 
కాద ౨ ఆయ వలో పాక త ౧ జాలూ లో 
జ్ఞానానంద క రమెంనదివ్యశ రీర ౦ ఆయ ్ననకః“ఎఐ 
(౧౧ విాంచో శక్కి౧ ల౪ఇ ౦ (దియ రాల న్నా 
ఆయ చన దివ్యాతళ్మస్వరళ౮ాపో ౦ ఆంటే వే ర కావ 
ఆయ ్వవ ఆౌ క అవతారాలనుకచర౮రాడా దాల్చా డ ౪ 
శో 1 _జఖుగ్మోశివసేంశా దాః ళరీర 5_ రణా 

లఅకీ_ | ర5_ ౮ దే పాత్వ్యక్‌ ఆ_ 6 


ఆ రాక రవుల5క*ంఅయడంపోం ర 


బో రమాత్మ,నాశరబి ాతజశ3అఆనినాయ అమా 

ఇలా శ్రీ వబ చిమ్మ వు ఎఎ రమోత ముద 
సగ ఈక నినిరావా ంచి శ్రీ వణ” వాలం ఆయి 
బోధి ౦చారం 

అంచ తే ఇ క డొక విషయ ఐ వివరు చా 
వలా శ్రీ వఖ విలక5“ ము డ ౦టే వ్యతిేం 5” ఇ - 
ఇషారతదే శం౦లో అపారమైన ఆద రణ ఉన 
౧ శ్రీించారందీనికి తే డ ఆభ వస్వయఖగావ్ని 
జన్మించి ఉండ వచా నాళ ౮ాడ.ద కో ణక ౩ 


WM 


శ్వర యణ ఖా, అనంతే శ్వర ణ లా, వు డంలనో 


16 


ఆరాధి౦ంచోభు డ ౦ ఆధ వచో ౮ాశారంఅుంద టో 
శు నికి అత్యున్నత స్యా నం- అంటే బ్తతలభ్మఖ 
వారిదే వే రల తరవాత 8” ల్పించో జి ౦ది. 
వ్యతేంక ౦గా వఖ వతం లో ఎకో డా ఏ ౮ 
విష టో ౮ాన్ని శ్రీ వద శ్రినాబ బార్‌ వారి“శ్రీ వఖా 
సందే శం” ” ఆనే Ln” oo ౦లో (ేఎజి 

వణ” వ్రిలంవాటో దే వుని అవతారవ్నెెన 
(బి బోశేద చి అవతారవ్నెెన శ్రీ రాఖం“ టే ౦ (ద 
ఆరాధి న్యారంఇ బ'పటకి వానవవితవిదే వా 
బ౮ జార బ౮్ళా ఉంట న్నా ర దీనికి కారణం వారి 
తతపరలుకావడ ౦0 వలో. అంతే కా“ ఐడా 


వు 


ఆ 


వ్షిలంఆ5“ డా వాయఎదే వు ని అవతారాల 
3.విళశ్వ ౦0౦ సఖ్యం 
శ్రీశ౦5 ర ఖుంవిశ్వ ౦ విిాస్థ అన్నార 
(బు త్యకో గా గో చో ర్ఫుంది.(వో ss 6౬. 
ఉత్త వబ్బెం నది. అలాంట వో) డ విశ్వం మి స్య అ 
ఆక దాలనో (ఎ శ్న వస్తుంది.దీన్ని అధి ౧ విఐచో 
ముక ుఎవిధాలణా వర్ధి ఆ రుచాడ అఅవిపాతిబ ాసి 
మీచ పామునుఆరో బీ ంచ డ ౦0); వ్యావవ ఈ” 
వ్యవవారు చో ఆది వఖా్య్యాం తాలంగో ల విశ్వ ౦); 
(ఆదివఖా్యాం తాలంలో సతర మాత్మ). విశ్వా నికి 


17 


ఉండ డ ౦ చో త అదివ్యావఎ ఈ” సతవే ౦౧ాని 
అంద టో త వి; 5. అంటే వారిద ,ష్సిల 
నివ వి బో వన్ని అశాశ్వత ౦ ౧ నజ 
బే ర” Se జ. ది 
ఎఎ రసరి బొ ఇ“ విద్వ్వ్వాతవలిలా_వళ్నినా్క్హార, 
కొంత కాలం జీవించి నిష,మి చారం అంద 4౩ 
ఆస త వే లా? మిఖగ్యామా(త బో నా?” ఆని. ఇ 
వన్ని టనిమిఖి” ్యఅనడ ౦, అలా ఆనడా న్ని స వళి ౦బెో 
సత్యాన్ని ముక అవిభాలఖా వర్గీ ఆక రుబ్డ ౦ అశ 
సిద్భాంతం౦ వాదిస్తుంది. 

ఈసి ద్భాంతం౦(పోకారంవే దాలలో గా 
గానిస త్యం వయో ంవిధాల ౮ా వర్ణ ఆక రుచ ౭లో 
స్వక పోల కల్పన గాని దీనికి (శంతి (ఎ వం 


ఆవె రాద రూ ౮౧” శం కాద ంఅసతే కాక“ ఐడా 


శో ఆసతవ్మవో తిమం తే జూ దావారి నీ, 
ఆురస్పర సంబూతం౦ కి వవ్యత్కావచేఎ 
"చల్ల శ్లోక ౦లోవిశ్వం అసత్యం ఆనే వా 


౧ లవార ఆని చె న తర్వాతి శోక 
ఖండి బడ ౦ జంది. 


తో౧్వద ౦లో (2.7.8) “విశ్వం సత్యం” 
బౌ బో ణి ౦ది. 


18 


బర మాత్మ (బొకొతి నఖ యా౮గించి విశ 
చో స్తున్నాడ ఆయ వ నివి కార ణం. (వో ర 
ఎర వాత్మస్వయఐగాసృృ షి ౦ చినవిశ్వాన్ని మి 
బోర మాత్మ ,వో క ్ర్రతినటో లౌ ౮ాగిం చిసృమషిం 
(ఎవవే ఖిచిలుతర్బ్భా అబట్నెౌ ఉంటవ్నాడ ౨ అల 
అంటే బర మాత్మనుఃచ౮ాడ మి” వ ఆనడ వే 0౫ 
మే శ అవు తాయి. 
టర మాత్మ ,_వపో క ్రతి,జీు ద రఈ ముక క 
వం . అలాే౧ (బు క)తిన్న ౮ ౮ాగించిబ ర వ 
శం. 'మిాూ 5 “మాయ అనే సిద్ధాంతాల 
తెలియ 2ే ది, ఆ లనవొనో వాడ తె లత 
(బో లౌ రాజనం ,వీటబ ర స్పృర సంబజుధ” ౦ - దీని 
అంటెర౦ అంతా మాలే ంఅయుతే తె లపవొనో వా. 
తెలియ *చే ది ఉండద ౨లో ని(బ ఎ 0౦చాన్ని 
వెళ్ళిపో వడ వవబాఉండ ద ఇలా ఆర ౦బ”ం౦ 
బం౧ బిడతఐది.అంతా మారే అం తే య 
బఎబ౮ జాదికాలెంద ఆ“ తీర్‌ య౮త లె౦ 
ఆబ్బీ కాలొ ౦ ద త“ ంవే దాధో శయ వం పొద. ౩ 
మాయ ౮వాద ౦ (ఎ వబ” నానికి ,(౧ ౦థాల9 
నోచొోవో లో ద అఅుబతే ఇ వన్నీ వ్యావవళ 
వర్గీ క రుబ్డ ౦ శాస్త సమృత౦ కాద ౨ 


19 


తన అవతార 6 వానా్యాన్ని చవ్య్తూపోధ। 
(4.6) “స వ వావ్యూత్మ మాయ మరా అని ఆనా 
“నో నునా సంకల్ప జుంతే అవతర్పున్నాను 
ఏదో తనరూ రాగ మాయ ఖో నో ,వజి ావజో నో ఆ 
వూయ౮లశ బ్బానికి బో ర్యాయథయ టో దాలఎసూ౮చిం బో ది? 
ఉదాబోారకషిా్యా రం 
శో. వట చూదో వవిదే ్యతి। నియ జిరో వ్‌ నీ 

బో క“ ్రతిర్వాస నోనన్తో ఇవ థవే హే 

ఓ అనంతా! వబ మూయ ఆవిద ౫, నియ తి, వె 
(బో కతి,వాసన-ఆో శబ్బాలన్నీ నీఇ చ్చ. 8“ 
ఈ శ బ్బాలన్నీ శ్రీ వఖు ేోవిషరువు టాౌచుక, జ 
తీసజో వాలి. వూయ ౨వో ర మాత్మ లోగింఆహోుర్ణుిత 5? 
powen. త నలో అుతర్షివిాత౦గా, తన ఆధీనం! 
శ కత నే ఆయ వ,సృృమషమ్కి,స్కి తిలయ ౮ాలంచో 
ఆ లిగిస్త్తున్నాడ అబధా ౦,వెరాక ౦ 8 లిగిన 
దె వీశ 9చ్వులువీట న్నిటకి విఐిచిఆయ వక పా 
బబ“ 5౩“ ఎల నుకాపాడ వాదం 

ఇన్ని లారా జ 9ష్తులళో బోర మాత్మ 
అంద లో తానఐట౮ నడ ఖు త౮ాంటే ఈ విశ ఏ 
ఆరో రోబ్‌ ాతం౦ అ టజెరంశ్రీ వఖ న్‌ లం 


20 


4. జూఅ్మ, వ ౮ వూత్మ ఒక" స 

జూత్మ, పోర మాత్మ వస్తుతః ఒక టే ఆ 
జూత్మ శరీరాన్ని ఉపాధి గ (౧ బి ాంచాడం 
నాం౧గ త్యంతే తనస్వస్వర౮పాన్ని వబో¢ 
ఆనా“ ఐట న్నాడ ంకాని(జూ విదాపోషతిబో రం 
తెలప8“ న్నవెంటనో (జా వే అంచు పో త న్యా 
తరవాత వచ్చి నరామానజులుపో ర మాత్మ చో తన 
తనశరీర౦గానే కో లిగియ్ళు న్నాడ నిళ్నూర, 
ఆభ నశ రీరబర్యాత లో ఆనిఆయ వసి ద్భాంతం౦. 
వీరిద పఏరోరాబోర్తిగావే రరాకాద బో రిగాఒ 
ఒక విశ్య్చువ్నెెన అనల ౧” ౦. అంద వో త 
శ్రీ వభ” వ్రి లంబ రిగా స్వత ౦ (తిం చివీరిర ర ౮ 
బర మాత్మ ఎవ్వ రివీచ ఆధార ్డడ డంఎతద్విర 
ఉంట౮పోర మాత్మ వీవ ఆధార డి నవాదే ,' 
స్వత౦0_టతజతంఅకాద ంఆఈ్నారంఇదిదెషఏత 0. 
అన ధథ“ ౦, ఆఅదెఏత౦ నఐచిద్న్వాత౦ దాకా 
చె ౦దింది. రా మానాల ౩” ఎవఖాా చారల ౩“ ౫ 
'ద్వ్వెతాదెైష్వపెత' సి ద్భా౦తాన్ని వో వచిం చినా 
లో నంద వల్ల (బో సి దం కాలో ద దె 
బో ౦చబో బే దాలను(బి తిపాదిసుం ది. 


21 


శో. జీ ళ్వ్వ ర భిదాచెా_వ,జే ళ్వల౮భిదా 
జవబే దో వి,” శ్న్చెవజడ జీవభిదాఅ 
వి,” శ) జడబే దోయ3౩,,_ఎవఎ వో 
(సరద 6నస౦_౧ బాం-నాటణ 
“దె_్వత ౦ అంటద అబే దాలనుఅంగీ 5 
(1) జీ శ్వరవఖమి వఖ” బే ద ౦, (2) జే 
(3) జీవు లలో బోరస్పర బే ద ౦, (4) జక 
(5) జడ ములలో వబోరస్పర బేద ౦0౦” 
శ్రీ వణ” వాలం జీవే శ్వర బే ద 
వుండ కో ఎనిన తులోని ఈ వఐ (తాలను(శ 
తీవ“ ల౭టెరం 
దా సఖ ర్హా సథ బుజాసఖాయూా 
సమానం వృ9క%_ ౦వ రి స్యజాతే 
అఉటె౮ాంన్యః వీ వోంృంల౦నెాంాద 
ఆనళ్నన్ననో ్య అవి చా” శీతి॥। 
సమాన ౧ తాలంకో లిగి స ఖ్యం గా ఉండే 
ఒేఆ వృ కాన్ని ఆశ (౨ ౦ంచిఉన్నాంచి.అతద 4 
తింటరాఉంటే ,౦0ం౦ండో వొక్క నిధిభోం౦గా బో 
తాత్త్విక వెంనవ్యం గ్యార్భ్‌ ౦,”౦00డ బో కరా 
వార ంఆ(శ ౦౨ ౦చినవృక ౦ నశ్వరవ్నెెనశ | 
బోక్ని క ర్మ ఎ” లాల ననబ “వించో జీవపు డ 
నారగింబి ఆ“ ఐడా ఉండే ఎక్స ఈశ్వర; 


22 


ఈ శోక ౦లోని స్ప యృవ్నెెాన ద్వివచో 4 
బో రాధీ నవ్నూనజీవు నికి క రోల రాధీ నజ ౦౪ 
నిర్పుమృం౦ గా సూచించ జి ౦ది. 
సవూనే వృేకి. ఎవొ రజో నివష 
ఆనీళ య రా ళోబ' తిము బో్యా్యామానః 
జువ్చ ౦ య చావ శ $త్యసవీజ ౦ 
ఆప వటి ావూనమితివీఅ శోక” : (5.2) 
(తిం తాత్మక (వో కృతి వో రాధీ నా, 
తాదాత్మ్యం పొందిద 8 ఖిస్త్తూ ఉంటెడ ఎవొ డె? 
ఎ్వావిబా- వఆఎబో ర మాత్మ (బో బఇావాన్ని నాక" 
అం డంఈసం౦ం౧నార్ద 3౩ఖానికి ద ౮౮ వె: 
ఈె ౦ంండ ంవఐ(తాలలో జీ శ్వరఖి బే ? 
మారా న్ని సృతషృ౦గా బ ోదిం చింది (శంతి. 
ఈవవఐ (తాలనులతదె ఏత బో ౮ ౦ గా వ్యాఖ్యానిం చోడ 
వ్యాఖ్యాత లంచాల (శ వటి డి నమాట వాస్తవం. ఈ 
ఇలా ఉంటే “తత్త్వ్వవపి ” అనే బాందో 
ద్నె్వ్రతటోర ౦గా వ్యాఖ్యానించో డా నికి ద్న్వ్వెత 
(శవజోడా్యా రం 


తత్క్వవసి ” ఆఅో వటయూాక్య్యూం జూళత్మల 
స౮ాచిసర్హాంది. దీన్ని అధి గగ వివ గాని ద్నె్వెతాని 
ఈ వట చా క్యాన్ని శ్రీ వఖ ఇ లంఇ లా వ్యాఖ ానిం : 


శో. ఆు ావికు ౪వ రో క ౦ంతంతబ బో 4 
తషర్యంశ బళా బో రో కార ౦ తటౌ ౮. 
అదితీ కయ య ఇ తివత్‌ నాద ఎిశొ ర్యా ఆ 


(సర్వద రధనసం (౧ యాం -శ్రీ నాట 
ఆచార్య పొ లాల శ్రీరావవబో ౦_ద చ లారివ్యా 

ఏ విశేవషవులో ని తత్‌” శ బం ఎవొ 
బోధి స ఎంది. త్వం” శ బైం ఎద తట నన్న వః 
బోరోక ం౦గా ఉండే బర మాత్మ“ 93వ క 
ఎక ,డ నుడి వస్తుం ది? “ఆదిత్య య ౫ 9)” ఆ 
స రారో శ్ఞిడో ఖై అని అర్భో ౦ చౌ 
యయ సంబం న న. 
sre “ఎనామవ్యం ఏవికు ౦. 
అం తే గాని స్వత ం౦ం_త్రజ3సర్వివ్యాబ్‌ 5“ తం 
అజ రరాబోం డంబి ర త౦_తచ అఅంటన జీు 
చా బోరాద అఅంద తో త “ఐళతాడు కో [పవ అ లో 
తత)త్యం | స ఆత్మా ।తత్క౪వసి? శే్యతేతే 
త్మ అతత్వ్వవపి శే్యేఆతి నేమ్యూదీర్చా సంది ని 
“ఆతకతృషవసి ” ” అనిఅన్వ ౦ట చేస్త ఆవోర మాత్మ 
నీవు ఆస్వత౦తత మ ,ఆజ్ఞడ వు ,అంద త్‌ే 
లో ద ఆని చౌ బొ వచోపై ననికొంద రివా్యఖా 
బం 6౮ స్కరు చొ జొని, రాధాకమ్ము పొండి ఈత 


క 


ఏ 


24 


“ద్వెతార్ళం మునుగ ల్సి ౦ చిస వథఖ్రించా ఘే 8” ౦వ 
వాక” .$ముల5“ (శ వజో బో యో ట్నించితన 8 
వచ్చి నది. తతృ్వవసి ” వట చాక“ ,1వున కోర 
జు శ్వె రక ,మునుజెబుోద నౌ నుఆత్మ్మ59“”౦ 
నీశ్వర లకు ణ త బ్యము లో యవి దానియ ఖో 
జూత్మయ ఏ _వోక టంచబ వాక్యము ల8“ 
వాక్యముల నాతడి ౦కొళక _౪ వము లో జద వ 
య మవుదానిని 'స ఆత్మా ఆత తి తక్వవపి* యవిచి 
కావి నిచె బును'ఆభూ మాతా (జ్యూ యవన 
వా” శవా” మృ లో దా, ధ్యానో బొ ్ల౮ూ రాగార్భో వః 


= 0 


బ్‌ ఎను” 
(బార ముంత త, ప్రతాప కి62 విద్వాన్‌ జుసం 
వే ౦8 టే శ్వర లం(తి.తి.దే 


va ఆ నవ 


సిద్ధాంత క రలు(శంతివాక్యాల నుత వ 
ఆ నవు గా వ్యాఖ్యానించి డ ౦ సర్విగాధార 


ఆన్ని సి ద్బా ం౦ంతాలనుస వి ౦బో 


వాక్యాల ఈ” ,డ & 
సర్వస్వత ం౦ం(తజ9సర్విజ్ఞుడ93సర్వివాాబో్‌ ః 
బోరతం(తణజ ఆజ్ఞ డంఅయుిన జూత్మ 595“ ంన- 
విడ రా ర ౦ గానో ఆ నిఎ స్తుంది. ఈద ౩" 
దె్వ్వెతవాద ౦ సవప్కొ నీయ వవిచె బడా నికి 
శోక ౦జుం బో కచ౮ళారపుంది. 


25 


శో. వమ రావే ళ్యవవో టో మాం నితఅ్యయ ఎట 
శద టూబోరటె రేఎతఆ: తే వే అయ 
బోరోవే శ్వరజ నౌా_ననన్న, ఏకా(౧ చి 
నిర తరం బుర్లా నాస౧ తార ౮పాన్ని ఆరాధి 
(లేము లుఆల్నాడ అజాయ మ్రాహ్మ న అరు త్ల తే” .oల 
ఆరా ధ” నీయ చుడ బో ర మాత్మ య వి, ఆరాది 0౦ చ 
దె్వెతబావంస్పృమవ్బృంగా గో బో రిసుంది. 


5.జవు డం 

ఇక వొలికక౦గా జవు లంటే టొోర వూ 
జూత్మలంవీరిి జ్ఞానం, ఇ చ్చా శక్తి ఉంటవి 
ఆ లసఖో వడా నికి ఆ“ ర్మాలంచా యడా నికి , అన 
శక్ని ఉంటఎఐది. జీవాత్మ అణ్మవో మాణం లో ఉన్నా 
వ్యావ ౦ంచో శక్ని ౧ లది. తన్నతానుతి లసనవ' 
తెలపజో వడా నికి కావలసి నశ కి దానిక” ఐ 
(వబ తిబింజణ ౧ నవ, ఆయవలక్నూ ణాలా న ఆక 
సంతరుచివ”వ్నా, పోర వమాత్మ్టెవ్న ఆధార 
తత్హృ్వ్వంకాద ౨ 

జూత్మలుఅనంత౦-బోరస్పృరం భిన్నం: 
ఎ సవమూాం క ౦టె భిన్నం. దే నికి దాసి 
s ౦టె వవో భజ ులక ౦టె ఆతానువే తనో జ్ఞాన 
౧ ల అవద స. అది న రమాత్మ ఇ చ వలో 
సంనారణధ”  ౦,నిర ౦ంత ర జసనవవఖో ణాలం 


26 


ఆదె్వత౦ జు లనువర్గ్లీ క రిచి లో ద 
బోర మాత్మ నిజానికి ఒకటే అన్నవొ డ ంవర్ణీ ఈ 
స్వర్రరెల్బుక్యాన్ని అంగీక రుచోద ౦౧ నవి 
నిత రిల9 వు ౩“_ైల్ర జో ధు లంఆఅని వర్గీ ఆ 6చిం ది. 
దె్పతానికి కొంత నార ౮వ్యోం ఉన్నా ఈవర్ణీ 
చౌ ేబ్బ నిత్యల అనో వరా న్ని ద్నె్వ్వతం0 అంగీ ఆ” 
ఎబోఫుొడఎంసంనారంలోలో క“ డా నిత్యం 
ఉండే గ ్రర్డ్చశా క్వారఆదిశే మండ 9విష్వేక్స 
దె్వైత౦ పె ం౦వ్వరంనితకులంకాద ౦టఎఐది. ల 
నిజ్యల౦టఖది. 

దె్వైతం జీపు లనుముక ంవరా లఖళా విబ”: 
వు8క్క ౮ రాగ శైలం నిత్యస౦0నారవఖం తవెరా 
ముక్క రౌ ౮౧” విల నువఖీ) అంబ ద లా విబ “జు చ 
జ ౧ ణం,వి ఈగో ణం,చబ (8 వరిగ ణం, 
ఎనాత్విక* మువఎుక్నిలయాె౮ాగో ్రలందే వగ ణా 
౧ ౮వ్మ౦తతచ 9) ఆదిశేవండ ౨) అగ్ని, వాయన 
జ గ ణానికి చా ౦ందినవార) నారద ఊఉ ం౧వెల | 
అంభబీషండంవెబుద ల్వెనవారంచో క వరి గ 
వుక్నియె౮ాగ లలో స్యా వరాలానవృక్నా 
బూ రోజా ౦చు.అయితే ఇ విఏమినాధ నచా 
ఆనో (బొ శ్నష్నఆ“ 3౩ పోర వాత్మయెఏక్క్మ ౩” 
పొంద తాయ నిస మాధానం. 


27 


వుక్కి ౮ ౮౧ ప్రలుబగ“క్నితో (శ వణం, 
ద్వారా వె ౮ాక్షాన్ని పొంద తార) వీరంస దాబా 
సత వరన, అదో౦చోల బ*కి, క లిగి ఉంటి 

s” ర్మాలను చో సరా, నఖద తఖాలన 
వబ అవలట ఐ లో చిం“ ,5“ నిఉందే వార నిత, 
టం ణ్యఎ* లాను “వానికి స్వర్షా సీకి మో 
వెద పతూూఉం టర వలఖ్ళీ జన్మిసర్హా ఉంటెర 

ఇక రాక సలం వవయ్యాధగ ముల | 
వె ౦వ ఎడ ఎపావో కత్యాలో చో సర్హాం టర ంగ 


9 


ర జోగ్‌ శాస ౦ఎ న్ను లునితక్యస ౦ నార ఖంత వె ౮ 
లౌరాగ పాలం బో ౦బో బే దాలనువివరిూ జీవు 
ఉంటఐద నిచా బోడం౦ జరిగిం ది. దీన్ని స్వ ర ౮ఎ 
వల్లీ ఈజీవు ల నువు ఎవరా లళా విబ“జు చడ. 
అంటెరంఇ ది(శంతిసమృత౦. శ్రీ వఖ వ్రిలుబ 
(ఆకి౦దిశ్తో కాన్ని వారివిబ “ జనక” ఎవో వూణంగా 


నత్వ౧ ౩ న౦0ఎవఎన్నులం వలయ 8 


శో ॥| ఊర $౦౧ బ్బ న్తి సత్యం" 
యం థి ఫ్‌ టె 
వఖే $తివృంతిరాజుాః | 
జు వ్యగ తొవృత్తి న. 
[a ఆ 


ఆధ ౧ చి న్తి తెవఖాః || 


28 


న రీ 


సత్త్వ్వ౧ శతిము గ లవార లంఊర్భ ఫాలో 
౧ లవార లంవనమష లో” వున త వె ర౧ 4౪ 
అధో లోక మును(నర క మున్రుపొంద తన్నార 

అంతే (బో తి మానవు డి లో దె_ వత్వం ఉ 
విక సి ౦న జే సవో వడా నికి అవకాశ ౦ ఉం 
త ననర్సుడ అంటే నా_రాశ్యం బో టజటో సజ ్ల 
చో సహస (బొ థత్నం నిరర్శ్భ ఈ 
సి ద్భా ంతం౦లోఒక” లోవో వే వనిరాధాక మ్మ 
(బార టూ అత తృషశాస్త్రం -5-308) 

అంయతే త వెరాలౌ ౮ాగ శిల ౩“ నివృత్తి అనే 
లోక పోవడ ౦ కొంత అస౦తృవా_౪కి,వి 
దాయి ౦ దిగాని దీనికి శ్రీ వఖ క్రిలుసయ ఏక్క్ని 9 
చె ప్పారం తవెరాలా రాగ శాల (బోవృత్తి ఎవొ 
వెుగ 2 చో౮ావొ తతది.వాళ్ళ పపాక్ళోతమె 
ఆలా మారో డ వఐటే ఆ జూత్మనునాశనం చా 
వస్తుంది. స్వరూపాన్ని లోక స్వబావాన్ని వః 
నాశనం చె య్యాడ వే ంఅలామార' ోసన్తి దానిన్యా న 
వచ్చి నటే లెక .అద టో త బర మాత్మ 
అంతే కా“ డా ఎర మాత్మ త వెరు ౮౧ ఏల 
పొందించోడ ఎఅవాళళ్ళ ద ఖవ్మార్నా అక“ పావె 
నరక ౦లోకి తే స్యాడ ఎఇ లాంటవాళ్ళ వీవ 


29 


అలాచో చేస్తు అది ధో ర్యా నికి వ్యతేంక ౦ అవు 1 
ఊ్ని౦చోడ ౦ శ్రీ వఖ" ల$“ ఎంఆవెరాద రూ 
సిద్దా ౦త౦లోవిశేవ కి చో సి నశ్రీ((టా .. 
troduction to vedanta -P.194-Bharatiya Vidya Bhawan Pub- 
lication) అంద టో త తవెరాలౌ ౮౧ 3్రలంవారి (ఎ 
ద షాార్యాలుబో సర్హానో ఉంటెరా పోర మాత్మ 
ఉం టెరం-ఇ దివాళ్ళ మార్చ లో నిస్వబ ావం 
చాయలో రంవీరుంబ*కి, (బో బో తృులతే వె 
ఆలా చా య్మ్యడ ౦ వారిలో వృత్తి *ేం వ్యతేంక ౦ 
(బు సేక, లో ద ఎఆని ఈ సి ద్భా ౦త౦ (ఎ వచి 
ద బోధ నజినిఆతనిద వృ(వొవృత్తి నఐడి 
మారో లో క పోయ ౮డ ౦8“ దా! 
6.బ“ 5కి, 
ఎబోఫుడౌ_తే ఎర వూత్మ నాకాలి 
పో 6౮ఘషోత్తవుడ ౨) జూత్మ బో రాదీ నద ౦ంఅఆఅని ॥ 
అం డబ ర మాత్మ మీ gs మాత వే అవు 
బళ” వర్గీ తలోని ఈశ్లోక ౦ వీవ ఎ“ శైవ ఈ 
శో వమ కావే ళ్యవవో టో మాం నిత $0౮ ౧ 
శద యదూబవ రౌ ౮ేఎతాః తే వే అయ 


ధి 


బోరోవే శ్వరోణ న్నాననాయ ఐదే ఏకా( 
బ“జనధథ్యాానాద ౫ యథఖదే నివూః శైల అత 


స౧ జఅర౮వో వున నన్ను ఆరాది ౦చోంబ*“5కళ 


30 


(శేమ్భు లం అని బర మాతే శ్రి ఉల దే శుిచాడద ౦ 
అవ్యక్క బో ర(జూ్యూ (పాటీ, క వ్వృవవీి5ళచ౮ాడా 

“శ ౦8 ర౨ఎనద్న్వెత వాద వఖుండ ( 
వత నిషనొాస ౧ జాలద నియ రేకి బో ణ౧ో ల 
వ్యాోద యవులోనజ్బ ల _టేఎవవూాని బి, నిగా 
ఎవ్వడ పనా నడ ౧జుబవియట౦డ నయ జుజ ౮ 
సమీ ంచ టు క వకాశములో ని జ్యో తిర య 
నిరు ణ(జుూ్మా మునువవమారాధి ౦బో జాలము. నిం 
వనయో ౮రాధ నక న“ ౮ాలవూళ రీతిని నె" 
చె ఎవో జూ ను.ఈస౧ ణఅణ(ణజూూము స్వచబ్బా 
ఆత డ ౦వూనవకో పి బ్లు ws DO: స. 
థి ర్మాసంబుద ములో నిదె_ వము కాడ ౦ ఆత 
ధో ర్మోద య నిధి ధు 93సర్విజత్వ,సర్వివె 
౧ లిగిజా తం,రుయము,బరుయము భె ర్యా 
రాధాకపృ కడి తతాంబో ఏన వాక్యాలు శిరో ఢా 
(బ ా.త .శాస్త్రము - 180-181- తి.తి.డి .(బ బ్బ 

సిద్ధాంత (తఉయవఐలో ఎన్ని ఎరస్పర 
ద ౧.౮ ఆొ బో ఎసడఊి ఏక వొతవ్నాయి 
రచించిన బ“ జో వింద శోకాలం శ్రీ పక్‌ 3 
(ఎ (తం౦ లాంటవన్నీ _తివవాల వారి ఆవె రాద 

బర మాత్మ ఆసి,త్వాన్ని నిరాబీ్‌ ంచిన త. 
ఆధ్మ్నన్న చో రవొనే మార ౦ బి, ఆనిచా 


31 


జుస్తుంది? అంటే బర ్వ్మమాత్మనుద ర్థిచాలనో 
ఉండా లన్నారంవబిఆజ్ఞాస ఎలా వస్తుంది అం & 
సంపాదించి ౧ ల౦ అని అనకో ఆ“ ౮3డ ద 
ఆను౧” వాం కావాలనివిశ్వసి ౦చి, ఆయ వక” ఎస 
LM” ం౦ంథ శ వణం చె య ర్యాలి, వా బవీజ వవ 
ఈ (ఎ _కియఖ ద్వారా జకాస,వెరా౧ ఫ్రం, 
అంటే (బు త్నం ద్వారానో బర మాత్మ అన్ను 
ఆరో ౦. వెరాగ 0 వచ్చి నతర్వాత ఐవి క 
తగ్గి పోరు మాత్మ వ్నెపొ బోర్తిగా ద మష్మి 
అబ బ్ర్ల విశ్వాస౦, ఆయ వో తననుర క్ని . 
ఆయ వక“ ంబ౮ జాదికాలంబో సరూ ఉం టఊడ లదే 
విధాలఖళా వ్యక, వవు తా ఉంట అది. అది ౮ 
విష య ౮లంఅధథి” ్యయవం చాయ్యాడ ౦,తానుతె ల 
చె య ్యిడ ౦, ఎబోడె_తే అధ“ సయ న, అధాాచి 
ఉన్న టే ఆ దా! అద టో త శ్రీ వఖ” విల బ్ల” 
ఆనో దినిర్షివాదాంశ ౦. 
శ్రీ వక“ విలుబా౧ వత ౦లోనిబ“క్కాని 
తొమ్మిది వింాలని ఆయన బా పాా౮ ఎ దానికి 
పాఖా్యనం లోనిపో తన్న గారిఈ(బోసి దష బోద 
వంతన్యాద్చా వల సఖ్యమున్‌ (శ వణమున్‌ దాస 
ర్పనముల్‌ ేఎంవయ ఖు నాప్మలోనౌ జు ్రృ చ్‌ 
భుతిమ్మిది బి మార వుల సరా౪త్మన్‌ వా 
జనణె_ థబుండతటM బద వఐచిాంద లతచట్‌ 
(7.167) 


32 


సర్వాంతర్యామిబా వశ్రీవపాఠునమ్మి,వబో. 
ఆయ న్ని ేోఎవిి చి డద ౦,ఆయ వలీల ల ఎవినడ 0౦, ఆ. 
ఉండ డం౦,(వెయ౨కడ ౦,ఎవూజుచోడ ౦0, ేే 
౧ లిగిఉండ డ ౦,కీ రింబిడ ౦,ధానం చా 
మారా లలో ఆఎ ర మాత్మ నునవ్ని ఉండ డ ౦ (శే 
బాగో వత ౦. ఈళిమ్మిదిబ”క్క్ని మారా లనో శ్రీ 

బి58 ఇ ౦(దిథనిి౧ వాం,వికాా_! 
_వతాన్ని,చాత ల్యా స _వతాన్ని శ్రీ వఖి” వ్షిలంత బో 
(ఎ ్వవచించారం వతి, ఆచారాలు8ఆ“ ౮ాడా ఆ 
పాటం చారం 


“నావ ర ణం బం (తాదీనాం ేఆ శ వాది, 
సర్వదా త న్నామానవన్మరొణార్భా వ్‌ 3 బే 
బబ వన్నామాలుెఎట్సడ డం౦ వల్ల సదా 
జులళ తచద నిఆథ నచా పారం 
శో ద 5 ణే 95 ేంవిిపో బిబ) వ ౮దె_ 

సవే నళ ౦ంఖ౦ బిబో ౮9 ఇ తి|జఖుా 

వఖో ఏ (బౌావన్న్మా ణం“ జి బ“౭ము నంద 
బు“ వునంద అశ 0౦ఖవఎనుదధదా రచ వల 
బౌ బోంఎంబిన్నారంఇవి ౧” రి బో డ బో్ఫుడ 
ఆే౧్న య ం౦ంబ) రాణంలో ఉన్నాం. ఈవిష౮ు 
వూధగ వార్య్యాలంచాౌ ప్పారం(బర౮ాసర్విద ౮ 
పోసు లా్ష:ల శ్రీరా వట ౦_౧ద చ చేల జి247) 


33 


శ్రీ వభ” కవ లంనిత౮స ౦ ధ్యావంద నం ,దే 


వెబుద లొనసదాచారాలనుుపో తవి ాంచార 
పాటసున్నారంశ్రీ వఖ క్రిలుచె బీ నట్లు వవవూ 
దేవు ళు వాలం పటు డ్‌ 6 ఎంతె నఅవస ౮ ( 
సంవత్సరాల (కి తం వరక“ ఈవో“ ీడా 


క్ష 


త ౦కాని, ఉబ్బు రి బి లో ని విక) తవెంన., 
రపానగాధథారణవెు పోయింది. ఈద సం (ఎ 
7.వ రాక _ ౦ 


ర్‌ 


వెరాక ౦ అంటే స్వర్శా సఖ౦ అని కొం 
స్వర్శా సఖుం వే రావె రాకిానం ద ంవే రం“ 
“ఆనంద 0” అంటే వనో ఇద దు లను౧ రా( 
(ఖూశ్తనంద ౦. ఇది బ తిక ౦కాద ౨స్వర్శ 
వవం. చో సి నపోస ణ్యానికి ఎంత సఖ౦ వస్తుం 
వళ్ల జన్మనౌ త్త వలసి ందే -5కీ్నణే బోం ణే 


వనం న౦పాదించిన వో ణ్యాన్ని న్వర 


౧ 
va 


"ఎటేషే స్ఫృన్నావన్నమాట . అద టో త ఆసయఖు( 
పాటి క త్యాాల వల్ల నరిక ౦ సంబ”విసుంది. ౩ 
తర్వాత వళ్ళీ జ సంబోవిస్తుంది. మానవు డ 
బౌ యక“ వఐడా ఉండ లో 0 గ నవ వాట్‌ ఎ 
జన్మిసర్హాంటిం. జు డఎశాశ్వత౦, శరీరం అశా 


జనన వవో ణేక్స శాలులో నిశాశ్వతానంద సితే 


34 


బి వల్ల, శ్రీ వన్నారాయ ఇకి క )ఎబ వల్ల 

ఆ లోగ౧దిలు రో క జ్ఞానం - బి వంత శ్లో 

ఈల రో క్నిానలఖు “౮ాతే మానవు నిగ వ్యం. 
వుక_ జీవు లువ్మెకచఖం ౦ చో రజ”. 


va ఆ 


గ తఖమంవ్నె 9 


లొ నారాయణ ఎండి ఐ ౦ాన్ని వ 
ఎంఎ రాణంలో ఈ వర్శాన ఉంది. ధో రం | 
వవ్నారాయ ణక ౮ఉ నదివ్యవఐ ౧” ళ స్వరూాబం 
బ5*“,ులక)డ దివ్యవిమానాల లో విబారిస్తూ ౦. 
తలసి వనాలళో నూ, న ఆ“ ల స్వరాలతే నూ 
ఉంటచది.ము ౩“ _ైలంఆఈ” ,డ శ్రీ వబ చిమ వు ను 
చె ౦త శ్రీదే విఉంట ఎది. 

స్వ రో రాపానఖ “వం (పాక త శరీర 
అవరో ధి, ౦చొోభువవఖది. దీపానికి బొటర్భా ౧” 
బు కాశ౦ గో బి రిబి ద ంఆఅలాంటదే (పాక 
వస్తుంది. వెరాకో ద శలో శ్రీ వన్నారాయ ఇని 
అవరోధ ౦ (పాక త శరీర ౦) పో తది. 
స్వర ాపానణబ “వం 8 ల౪ తచది. 

వె రాక ానఇు “వం లో తరత వుబే దా 
ఎనాలోక్య్గము ,అంటే వెె౩5“ ఐం ములోనో ఉ 
బోగాలనన “వించి డ ౦0,సనామీీ ము ,అం టే 
ఉంట౮ా బో రొ మానం దాన్ని అనఖ్బ “వించ్డడ ౦.౧ 


35 


చో తభ జశ ౦ఖచో (కాలళో బోగాల నన * వి, 
బబ వంతవిశరీర (బవే శ౦ బోసి బోగ 

విశ్టా దత ౦లో వె ౮ాక్షానష“వం ముః 
సమానం గానే ఉంటఐది. కానిదెషత ౦లో త? 
ఇ దొక (వో ధానవెంనబే ద ౦.జీవిత కాలం 
నాధ నలో ఉపాసనలలో ఉన్న తార త వ్యం 
వో తిబిం బిసుం ది.దే వత ల3ఇంల9 వనష ల్యలఎఅు 
బో నా్మ్త్హార) అయితే దే వతల ఉపాసన అధి 5 
అంతక ౦టబటే త 8“ శైవ, మానవు ల ఉపాసన ఇ 
క“ ౮డా అద రిఉపాసన ఒేకఆ మాదిరిగా ఉం ( 
నాధ నలో నవ్న ఎక“ 3వ త 8“వల క; 
అనుగ” వాం ఆ“ ౮ాడా ఉండ డ ౦ న్యాయ వే 0 

ద్వైత సిద్బా ౦త౦లో వవొక ము ఖ్యవ్నె 
బే ద ౦ వెరాక ద శలో ఆ” ూడా ఉండ 
బం రతంలలళా వెరాక్మ ద శలోఆకఆ” గూడా ఉ 

వెరాక్మ ద శలోతర త వుబే దాన్ని పొ 
బండి తలం“వ్యవబాళ (బో బోంబ బే ద వ, 
(బు బింబ మునక“ ం8ఆ“ డడ ననవ౦ధి౦చో 
అభ ౦1౨ం౦ంబ్మ్శ్ననుి ” అని వివత్టు చా రంగాని వణ” 
అపార బరిశమబో సి నడా ॥ బిఎన్‌ ”8.శ 
అవిపాయ జ ్డడా్య రంఆయ్ననద లైషిటలో ఈ ఆస వ 
వ్యవబాఅ (బి బో ౦ంచబి స్యా ౦చు8ి దిగ జార 


36 


ఆస మానత లంఈర్నా స రాయ ఐ 8“ ౧దాజూా యి .వె 
ఈర్నా్యాసరాయ మంఉండ వు ” అనిఅభి (పాయ టో | 
శ్రీట్‌ .నాగ రాజారావు గార బా ప్పారం(ఇ ( 
౨ లాసటీ చేఎ.198). ఏ ఇద దర ంజీవు లరా 
ద్నె్వృత0౦లోని (బో ధానాంశ ౦. బోంబే బే దా 
౧౧ నవ ఇదివెరూాకో ద శలో 5*౮ాడా దీని 


va 


దానికి కార ణం నాధ” నలోనితార ఈ వ్యం HM సంన 
రి అక షై స్పదే. బి 


జ్ఞానమార్యా న్ని (వో తిపాదిం చిన అదె త 


య 


అ 
(బు సేక్స,రాద ఎ బి మారా న్ని (బీ తిపాది 
దె్వతం౦లోనూశ్రీ వబుఅక్ని్మ,5ి (బోతే ఆ ఎ 
ఆతల్లిస్యా నం ఆద్వి తీగ , ఆవె ఎశ్రీ వవ్నారాయ ౫ 
సి రోనివాసం ఏర్ప రబ ొని ఉంట ఎది. బో€ 
బ5“ైలనుబో ర్దీసి శ్రీ వవ్నారాయ ని 5 
చేయడ ౦లో ఆవె చి(బ ధాన పాత .దీన్ని వొ 
ద్వైత ౦లో ఇ .లాంట న్యా నం ఆవె ఇ“ ౦లో ద 


అంచు సే లకీ నారాల ఇఖిద ౮౨నితక్యవ 
(a) 
సంణధ ౦లో నివాేంకానిబ ర మాత్మ సర 
ఆయ చన ఆదీ నం లోనే ఉంట ఐది.ఆయ వక ౦టె జ్ఞా 
త ౩“ 3వగా ఉంట చి. ఆవెఎఎ ర మాత్మ” ౦4 


ఆ 


ఆవెవ*౮ాడా సర్వ(త స౦చో రగర్ప్రుుంది. ముకి, 


37 


ఒకో బోపుడ సంసార ౦లో ఉన్న వాళ్ళే ౧ నతో 
శ్రీలకీ దే వి ఎక “3వ, ఆవె ఆ" ౦టె శ్రీ వవ్నా 
ఆవె చి (పాఠక)త శరీర ౦కాద ౨ శ్రీవారి దివ 
(బు నాదింబి డ ౦చో త ఏ రూపానౌ్న్ననా ఆ 
జీవపు లనుఎబ కోతిని శాసి ంబ ౧ లద ౨ 


9. _బ మాణవము లం 


జ్ఞాననాధా నాలనో (ఎవో మాణాల౦ టెరోం 
వాటిని(బో వే మయ ౮ాల౦ టెరోంశ్రీ వఖ వి లంబ తః 
(ఎవ మవూణాలనుఅుగీక రి చారంఇ ౦ంద లోవ? 
ఎట వే శారు కారణం (బు తక ౦గా 
య్‌ ర తలబలోనూ విఖా,” వ అనడా నికి వీలఖవో ద 
ఆత్మ జ్యోతి నండి వెలవడి న శళ౭8%తో వి? 
నాకీ బరతచ్వవు తన్నాడం౧ న వో 
తావు లో ద ని శ్రీ వఖ శిల సిద్దాంత ౦. చిర 
ఆరో వొ తమన సర్ప (బ“ వను(బ )్తత క 
ఆన్వంచంచ్డడం౦ అసం ౦.ఆసలుపాము లో 
ుబము౭8“”* ౮డా (తాడ వీచ కాం తిబో డ గానో 
విఖాాజ్ఞా నాన్ని “అభీ నవ అన్యభాఖస్యాతి అ టర ఎవి; 
శ్రీ వఖ విల అభి పాయ ౮ూన్ని సవీకా సరా రా; 
అన్నారం 

“విఖాా ద ఎ శ ప్రవ లోనివిషవ య రంశ ము€ 

38 


అన్ను చూత సత్యాంశ ము లో. ఆొన్ని లోవటోవుల 
వసువు నసవ్మగూ ముగాబ్వడ కో ,దానిల 8కు 
వసువు జ్యా ఎ ఆ ము నక” ఎవచ్చి , ఆదే ఇ దిటో ని 
విృఖా్యాద ఎల్‌ శవ నంద వె౦0౦0డ శ వము 
య ఖార్మా వై నది, ఎ ౦౦డ వది బావించి న 
ఆర్భొ వే వవగా నిజ్నైుునదొక టయ చుండ గాదా 
చో రాబో టో ఎటఅవవిటే కాని, నిజింనదే దియఎటఎలో 
(బార టూ అత త, గండాకస్త్రగివ2 90. తితి.దే . (బో బో, 
ఇ లామిఖ్యావాద తిర స్మర ణఆ” ౨ఎక* ఎవ 6పాధ 
ఇస్తుందిగ నూ” శ్రీ వభ” క్రి లందానికి (ఎ థో 

ద రర౦ంగాకొండవీచ పొగ. కనిటి 
ఊఎ ాస్ఫున్నాం.వనం ఇ ౦త 589“ ముంద నిటి. 
(ఎ త్యక్న ౦గాచో౮ాశాం గ నూ వవ_ఎవ త్య 
ఉండ డ ౦ వల్ల దీన్ని ఆనమాన _వో వమాణం అం 
ఆనమానా నికి ఆధారం వవఎవూ ర్వా నబ“ వవే ౦౧ 
శ్రీ వభ” వ్రిలంఅంగీక రుచారం 

ఇక వన జ్ఞానో ం|దిధో రాలక“ ౦గో చో 
ఆగ వు (బో వూణవే అశ ౮ ణ్యం. అంద బో త 
(ఎ మాణానికి ఆత్యంత (పాధాన్యం ఇ చ్చా రంఆ 
నిరం ణ_ఖుూ్న్నూన్ని సూచిం చివ్యావవభబ ఈ సత్యాన్ని స 
శ్రీవఖ ్రలరఉబీ' జీవిక లల అంటే ఇ ౦8ొక” 


(é 
VY 4 ౮ 
[ 


అన్నారం నాకారొా, సగ తఅ్కజఖూశ్చేన్ని సూ 


39 


“ఉవో జవ్యముల3 అం టే ఆధార బూత ము లంఅన 
ఉవో జీవ్యాల వీ ఆధార బడి ఉంటాయి గ న 
మాత వ్నెెన (పాధాన్యవే ఉంట ఎది. (బో త్య 
గో చోరుచో ఈవిశ్వాన్ని ఈ ఉవో జీవిక లుఒవో 
నాంే*ేేంతిక వే ఎ ఖోాత్వంలో ఏక” త్వం స ౮ 
వఖి” లు ఎబుడె_తే ఏక త్వం అుటన్నా 
ఒబో్ఫు ౩“ వ్నటోేే ఆ దా అంటిర ౨వివవో శ్రా“ మెం 
10. వో వేమ రాలం 
శ్రీ వభ” విల స త ర్థికుజురాళ, వొ దిబోవే ఖో ౮ 

ఒబోపు ౩8“ ఖట వ ది. అడొషరజ౭గంక్య ౦౧౧ ( 8002100, 
ఆ @tvity, నా వాళ్ళం: characten, dd’ aparticularity), 
dai the qualified, అం శి[6 whole), శ sBowén, న ద 
(similarity), eq > Saegation). 

1. (ద వ్యం అటే వ్యక్‌, వబో 3 ఉపాదాన కా 

ఆవిరో వించే (_జూ్యవఎఐనక“ జీవ డం 

ఆధార ఇగూ౮ూత మె నది. దీన్ని ఆర విధాల ళా విః 

వివర వు బల కో స. జీవు లం ఆఅవ్యక్యా కాశ ము, 

జడ (బి 8ొతి, (తిం తాలం 

2౨. గ చాలుఆనో క ౦ -ఆవిబ తిక ౦ సి 

వరత ౦ అనంత క ళ్యాణ ౧ ణసవమన్వితజ 

దో షాలఐడమవు 

40 


8. ఆ ర్మ ”ం౦ండ విధాల పాటీ ఆక ర్మ,బోం 
వరత గాద ౩ఖ౦,సఖ౦. 

4. నామాన్యం అంటే అనే క వస్తువు లలో ఉం 
5. విశేష ౦ -ఆనో ది శ్రీ వఖ” విల (బో తే gs 

వపొక జు క ౦టె వే ర్హజ్బు నో లక ౦ంటబటే 
ఆయ చనసవభ్రి ంచ డా నికి ఆయవ(వవే శె, 
6. వియషు ౦ - ఒక” వస్తువు విశేమ్యం. దాని ౧ 
"ం౦0ండ ఎక్‌ లోేన్తి వియషు ౦. 

7. అం శాతనే క బా౧గాలంకో లిగిన వస్తువు అం 43 
౧ లవస్త్రం అంశిబ ర మాత్మ అంశిజూత్మ భి 
8. శ క్తి నాలళ” ఎవిధాలంఊబ్‌ ాంచొో నల వి౪ 
ఆరా వబిలో వఐ (త బూతంగా(వబోవే శె 
అతు _దియ శ 85“_ైలం((తివజా చార లs5” ౨ఇ ల 
శాపాన్న్మగ బాశ 9*ఇల వంపటవి- వాక“ ట్ల $ 
9. నాద వశ క్రిం -ె ౦౦ డ వస్తువు ల వఖ 

10. అబ్లావం - లో ద నట ౦ - ఇది నాలళ” 
పాగా వం -ఒక వస్తువ వొ ట్టకోముథ 
బావం, ఒక వసువు నాళ నవ్నెనతరొ 1 
ఆనో నా్యబ వం ఒక వస్తువు లోని ౧ శం 
Ss SITS! టీ 


లెక పోవడ ౦,ఆఈ్యంఆబావం -ఆసలా ల 


41 


11. _బ కొతి 

వము (బొ క) తిసూకషో్మద శలోఇ 6౮ 
ఇ విణ ఆ“ చని ఉంటఎఐది. ఇ వి, వవాత్తు, అూా, 
వవసస,బో ౦బ క చేర్మ౦,(దియ రాలృంటో 0 బే జ్ఞా నె 
విష య ౮ాలం(శ బ్ర, సృ రషారరాబో,రస,౧ 0 0” 
(ఆకాశము,వాయబువు , అగ్ని, జుము, బోధి 
వల్ల ఈఆవ్యక (బో క తివిశ్వం గా వ్య, వవు 
౧ ల (తిగి ఖతాలుత రయతాూాత ఇ ర్వ్మృది నాల 
వ్యు వవు తాయి. అంద టో త విశ్వంలో ౧ 
జడ (బే కోతినుడి వో బ్ల నవే .ఈశ్వషరణం౦ 
ఈ ల్పనచో సి వాటిలో అ త రా, తం౦౧గాఉం( 
ఉపాదానకార ణం ఆనిదెష తం చె వొ ౦ది. ఆలా 
భూత ౦గా, అవ్యక్క ౦లో ఏక ్రూబ ం గా ఉథ 

ఎవో కతివిశ్వానికి ఉపాదాన కారణం ౧ 
సంబజుధాన్ని గ మిచిదెష్వెత సిద్దాంత౦ ఏ 
తె లసనఖవో వలసి ఉంది. వక్సి ౩“ ఐడ గామార ప 
వక్సి లో ఉం దికానిర ౮వ దిద దుకో లో ద ౮క8ా 
వయ్బీ ఆ“ చడ ౧గామార్డాన్ని న త్క్మార్యావా, 
న్యాయ వె_ శేషి ౩“ బుమా(త ౦ కార్యం కార ణం 
అస తాార్యవాద ౦ అంటార్‌ం నాం ఖ్యలంకార, 
ఇఉగరిర రాబో ౦లో ఉంటఖఅఖద ం౦ంటెరం అంద 


స ర8” 


42 


అంగీక రిుచినటేే.ఆఈబుతే ఈె౦౦డ వాదాల నుతి 
“సత -అస త -కార్య్యవాదాన్ని'” కప శె ఎలట్టుర 
కారం సత (ఉన్నది),అస త (లో ద 9” ౦0ండ౮ 
ఒేం సవమ ఐలోకాద 8“ చడ అయ ౮ర ంకాః 
కారణంగానో ఉంది గాని కార వ్రం౧ా లోద ౨ 
ఆది కార 0 గానో ఉంటఎఐదితపబ కారణంగా. 


ద్వ్వ్వెత౦ం ఇతర సి ద్భాంతాల వలా నివిక్త్త ఆకార 
12. _ద వ్యములం- వాట ౧ తవ 


ద్వె్వృెత౦ం అుటే నే బేద ౦.ఇ ౦త5” 
వివరి చడ ౦ జింది. అయుతే దె్వత ౦ ఒక 
ఒబ్ఫఫు 8“ అటఎది. ఒక (ద వ్యం, ఉదాలో 
ఉంద నవో ౦డి దానివాసన,పొగ. నా౦ (బాణి, 
నుడి వే రంలఆని ఇతర శాస్తక ర్వాలంఅం టర 
ద వ్యం, దాన్ని ఆ(శ ౦0ఎ౦చిన ౧ ఇక ర్మల 
కావంటెరాం ఇ వి(ద వ్యం లోనో అతర్ళా త 
వాటిని (ద వ్యం నుడి వే రతా బి రాడ 8“ 
సిద్దా ౦తానన్నసరు చి శ్రీవారి ఆయ వ దివ్యవఐ ౧ 
ఆయ వ ఆనంప 8” ల్యాణ గ శరాల9 జు శ్వ ర్యాల్ర3 ఆ 
వే రంకావంటెరంశాస్ర్ర రీత్యా (ద వ్యం అధార ౦ ,ద 
సంజణధి త (ద వ్యాన్ని ఆ(శ (అంచి ఉంటెయి 
ఇలా(ద వ్యానికి దాని౧ ణ8ి యాద మ98* 


43 


ఉంది గ న అవిె౦౦డంఅవే రాని ఒక 
అలాంట బోఫుడ ద వ్యం దాని౧ శకి య ౮ాద 
విరచ ౦8 దాఅంటే దానికి స మాధానం గా (౮ 
లో తి వసువు లో విశేష వవో సళాక్న శ్ర బో దార 
ఎఎం వు తీ” ఐదాం. దానిలోని ఎర జొ రం 
అవి బం వుష్యుతేనో బం ట్టైంయి. అయితే ఈ విశే 
బం మసక ౦ంటె వే రని అన“ ఐటే అది పొర 
లో ము ,అవిలో ఆ“ ఐడా బం వుష ఉండద ౨ఇ 
దానిగ ణ(కి య రాద ఖమింవిశేష బో దార్భా లలా § 
టల “చు 5 )లోనో విడ దీయ రా నివిగా ఉం టెయి అని 


13. శ్రీ వు” ఇ అం- ఒక" వాస్త, 


శ్రీవఖ” ల కాలం నాటే (క స్కవవి 
వత (బో చారం చో స్తూ వవ మార్పిడి లుచో స 
తభ షం,ల ద ండ ధ౮(_ుతలలో వారిదౌ రోన్య 
ఈఎబ తబలోఒక జువెంనవత విశ్వాసం | 
వారి? ఆ“ ౮డా తవవో ౦టె వే రన, ఆరిలో 
దె_వం ఉన్నాడ ని, ఆయ తవీట బి త వవుకావె 


= 


ఆలో 


ఆ లిగిం చాలి. ఇ లాంటివిశ్వాస౦ వే ద వివి త 
కాద నిరు ణ, నిరాకార _(జభ్శ్ళ్మోపాసనజువ్నె 
విశా్వా నాన్ని, అవసరమెున (బో తిబ“తు నా బా 
బాల గ ౦గాధ ర తిలక నావీ ాక" వి 


44 


బి ాంద ౮వతు ఐక్యత ఆ“ ఎదో బాద బడా 
ఇ వబోసుడంఆౌో క చోట్ట నిర్వావిాస్తున్నా. 
ఎడి నబ్ఫుడ 9 ధ్యానం బో నికి రాద ౨బ్ర మా 
శూ బీవవారాజ్‌ లావముంద ఆ“ ఎనాగాలి.బ*కి, 
ఐక్య్ళ్థతీ నుక లతో జే స్తుంది గానిజ్ఞానం మా(త 
ఒక వ్యక్కికి బొ రిత వాతఎది. బి మార్స 
నావీ క ౦గా ఉతవాలనునిర్వట్‌ ాం చ ( 
వజ బో రంగాఐకో్యం చో స్తుంది. శ్రీ వణ 
ఎరు తబలో ఈ ఐక వ్రత చాల అవసర ౦ అని ౧ 
వే దాన్ని ర వవ ్మాణం గా(౧ వీ ాంచినా ఆ 
వీ ఎక “వగా ఆధార పొడి , వీటవఖ” ఫస వవ్వ 
బఇషార త, బాగ వత,బ”*ాగో వద్దీ తల వఖ” 

రోచించారంటజ్ఞాలలో వోశంఖిని సే మదీ. ఈ 
వివి త వెంన,జువెంనసి ద్భా ౦తాన్ని (బో వచించి 
బువెంన శ క్తి ౧గామార డం౦ ఎంతె నా అవస, 
అంతే ఆయ వ మానవు ని ఆధ్యాత్మిక వగ 
ఆ“ రాడా బ్‌ిమార్శ్ళ వే అఎవెళక్నక మార్ళ 

ఆటో వ ఒక” నవీనవ్నెంన, సృజాత్మక వ్నెెనసి 
అనూబో్యాా విజు ఐ నాధి చారం 

బి మారో అ జ్ఞా నమార్నా నేక విధ “రకా 
బ“ఠకి మార్స్‌ వే ంనా మాన్య జువ ఆ“ ఎఆసవర ణీ 


or) 


45 


ఆదే సమాజాన్ని ఇతర వతాల దాడ అనుస వ 
ఎద బో ,వడా నికి సమాయత్తపోరస్తుంద ని 
వీరికి ఎ“ లిత ౦ ఎఎ ర౦ద ర్దదాసంవ 
దాస నాటి ాత్యం, వల్ల బ చారల వారికో మ్మ 
వంటవబషే౩ైల కచ్యతత్వ(బోబచారం 
సవమెంక,తనునాధి ౦ంచాయి. ఇ ది ౫ా వమూన్యవ్నె, 
14.వఖ ౮ సి దా అణాల 
ద్భాంతం౦ మ అపారమున 
లో 87౧” ం౦ంథాలనురో చిం; 
(౧ ం౦ంధాలం౦ంటార్‌ం వాటిని ముక ఖా వర్గీ s” 
వాఖ్యానాలం93(2)స్వత ౦(త రచ నలం (38) కీ ర 
మీద , ఉప నివ తల వీచ వా్యఖ గానా ల౦రో చిం చా 
మీచ నాలల” ం౦వా్యఖ గానా లంరో చించారంవెయుద 
కరర డు ఇది అనజా్యఖ ్యానం. ఇ ది 1,900 శో కాల | 
ఆధ వనలఇ తర సి ద్భా ంఠాలనుఖండి చారం ఆన 
-ఇదినిత్యం పారాయణ నవు గా ఉందే లా 
సరత ఇావ్యం. బ“గో వద్దీ త వీ ,బార 
తాత్పర్య నిర్భయ ౦౧ ౦థాలు(బో సి ద్భాల 
నిర యబ, మాయ ౮వాద ఖండ నంఇతర Ll 
తర్వాత జం జీర ల శ్రీ వఖో వలలు 
(వాసి న ఆనవ్యాఖస్యానం వీవ “న్యాయ శభ ' అనే 


ప 
9 
౧ 


46 


బామ్యం వీద తత్వ వ కాజ” ,గీతతాత్చృ ర్యా 
గీతాబ ామ్యం వీచ (బి వే బోందీబీో క అనో 
రచించారం 


va షో జ 


తర్చూత వ్యానరాయిఐఖ వారంన్యాయి 
తర తాండ వం అనే (గ ౦థాలుం(వాశారం 
న్యాయ ంసఖాఎ దువ ౦ అనే ౧ ౦థ ౦ (వా 

వభ” వసిద్భాంతం౦ వీ అపార నార 
కొన్ని (౧ ౦థాలనుమా(త వే ౮౫ న్యా విం చ 

15. ఇ ఈ ౮ వయ” ఏ సి ద్భా౦ 

శ్రీ వభ విల అనంతర ౦ అనే క వఐది. 
బోండి త-రబ౦ంుతలళఖా(బో సిద్ధి పొం దారం 
౧” ఖం చి9ం*ఎప్తాం౦ంగా వివరు చాలి. కారణం వా 
ఇ బో ఏకి వఖా ఏ సిద్ధాంతం జఖుాళ (టబ 
1) శ్రీజు మలం 


శ్రీ వభ” విలంత రవాత అంత ట(పాముఖ్య 
జు జీర లం వీర కీ .శఈ .1340వస౦వతర ౦ 
బో రథలోగ ల కాగ” ని” నది ఒడున ౧ 
ఒక స౦వఎవన్న ఆ“ టచఐబజలోశజ్మించారంత 
దే శ పాండె . చిన్నత నంలో ౧ జ్ఞబోం నారి 
జీవిత ౦ గ డి పారం ఆయ నః“ ంసమారంఇ ర 


47 


వయ తసులో శ్రీ వఖ ల బొర్షివాజు” శిష ల లో ౭ 
నాం౧ త్యం లభి ంచింది. దీనికే ఆయ న జీవిత 
వూరు ది. అక ో బగ్యత్ఫోు ల ఆశ వఐలోనో ఉంట 
అతరంగ. ఇండ య ర్యాడ ఆద వనవద వి 
మి చిన ఇష ్యడ యాడ ంఆకో బోతూ ల అనం 
జూ మీరు లో అలంక రుచారం 

శ్రీ వణ” వాలం(జుూన౮(తాల వీద 
అనమూ్య్యూఖ ్యానికి అంద రి బోధ” ఎదే లా 
వ్యాఖ్యానాన్ని, (జ్యూ స౮(త ఇ ాష్యానికి తత్త్వ 
అలాే౧ శ్రీ వఖ” వల గీత తాత్పర్య నిర్శ్భో యా 
గీతాబామో” నికి ఓవబవే లూ చీబ్‌ క” అనో 
వీటలో న్యాయ ్సపఖ 58” ంఆపా ౮ ఖతి వచ్చి ౦ది. 
శ్రీ కాచార ఆని“ ౮డా అం టెర ౨ఆది ఆయ నః 
“వ వమాణవపోద ద తి , “వే దావళిి , వద స్రవాE 
రబ నలు 
వసి ద్భా ంతం౦లోని\బో ధాన స ౮(€ 
సరళ మొన బావలో (సంస్ఫృుత ౦) వివరు చో 
నాసి అనో ఖ్యాతి సంపాదించి జన్నారం 

ఆయ్న శ్రీ విద్యారణ్య నా్వావివిి న వా 
(కీ .శ . 1888లో ఆయ వ(పాకత శరీరాన్ని. 

౧ బ్బా రా జా లోని వల్‌ ఖే డ్‌” లో 
ఉం ది. అది వఖ  ్జ ల వొ ణ్యేర్ని (తంగా (వో సి 


48 


శ్రీ వేదభారతి 

వేదశబ్ద పరిరక్షణకు, వేదవిజ్ఞాన ప్రచారానికి ఏర్పడిన ధార్మిక సంస్థ శ్రీవేదభారతి. 

బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అని పిలవబడే 
నాలుగు వేదాలకు సుమారు 1181 శాఖలు ఉండేవని మన ప్రాచీన గ్రంథాల 
ద్వారా తెలుస్తోంది. కాని నేడు 13 వేదశాఖలు మాత్రమే లభిస్తున్నాయి. ఈ 13 
శాఖలలోను, 7 శాఖలకు మాత్రమే గురుశిష్యపరంపర కొనసాగుతోంది. 
మిగిలిన 6 శాఖలు పాక్షికంగా మాత్రమే లభిస్తున్నాయి. ఈ విధంగా మన 
ప్రాచీన భారతీయ విజ్ఞానంలో 99% పైగా పోగొట్టుకున్నాము. 

వేద విజ్ఞానాన్ని అత్యవసరంగా పరిరక్షించుకోవడానికి శ్రీ వేదభారతి 
ఆధునిక కంప్యూటర్‌ టెక్నాలజీని ఎన్నుకొంది. అందులో - రికార్డింగ్‌ ద్వారా 
వేద మంత్ర ఉచ్చారణను జాగ్రత్త చేయడానికి కృషిచేస్తోంది. మిగిలి ఉన్న 
వేదశబ్దాన్ని రికార్డింగ్‌ చేస్తే సుమారు 3,000 గంటలు కావచ్చునని అంచనా 
వేయగా, ఇప్పటికి సుమారు 900 గంటలు పూర్తి అయింది. 200 పైగా 
ఆడియో/మల్టీమీడియా సిడిలరూపంలో అందుబాటులోనికి తీసుకొనివచ్చింది. 
వేదాలపై శాస్త్రీయ పరిశోధన & ప్రచురణ : 

వేదాలలో ఆధునిక శాస్త్రీయ సాంకేతిక విషయాలను వెలుగులోనికి 
తీసుకువచ్చే ప్రయత్నంలో “వేదంలో కంప్యూటర్‌ విజ్ఞానం”, “వేదశాస్తాలలో 
ఆధునిక శాస్త్రీయ రహస్యాలు”, “భూ కంపాలను ముందుగా పసిగట్ట గల్గుట 
సాధ్యమా?” మొదలైన అత్యున్నత ్రేణి పరిశోధనా గ్రంథాలతో బాటు, 
“వేదగణితం” వంటి సిడి/డివిడిలను కూడా శ్రీవేదభారతి వెలువరించడం జరిగింది. 
వైదిక గణితం బోధన : 


టి.టి.డి. మరియు భక్తి టీ.వి. ఛానల్స్‌ ద్వారా లక్షలాదిమంది 
విద్యార్థులకు వేదగణితం, వేదవిజ్ఞానం వంటి విషయాలు పరిచయం 
చేయబడుతున్నాయి. విద్యార్థులకు అందుబాటులో ఉండేట్లుగా వైదిక గణితం 
ప్రచురించడం జరిగింది. ఈ కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
“బంగారునంది” బహుమతిని అందించింది. 


అభ్యర్థన : 
శ్రీ వేదభారతి చేస్తున్న కృషికి అందరూ చేయూతనందించవలసిందిగా 
ప్రార్థన!!! 


ఆయు 
లంటి 


7 


గ 
\ \ 
లీ 


YY tt Rs న్డ్‌ 
భం. తమః 


భగవద్గీత 


సంక్షిప్త పరిచయం 


(యువత వ్యక్తిత్వ వికాసానికి) 


ఎల్‌.వి. గంగాధర శాస్త్రి 
వ్యవస్థాపకులు, భగవద్గీతా ఫౌండేషన్‌, హైదరాబాద్‌ 


“సంస్కృత మిత్ర” 
డౌ॥ రేమెళ్ళ అవధానులు 


M.Sc.(Nuclear Physics), M.A., Ph.D.(Sanskrit), M.A., Ph.D.(Jyotisha) 
Dy. Director(Computers), (Retd)., NIMS, Hyderabad. 


శ్రీ వేదభార 
హైదరాబాద్‌ 
2013 


భగవద్గీత సంక్షిప్త పరిచయం 
(యువత వ్యక్తిత్వ వికాసానికి) 


ఎల్‌.వి. గంగాధర శాస్తి 
డాౌ॥ రేమెళ్ళ అవధానులు 


ప్రథమ ముద్రణ : డిసెంబర్‌, 2013 


కాపీరైట్‌ : శ్రీ వేదభారతి 
వెల : రూ. 25/- 
(ప్రతులకు : 


1. శ్రీ వేద భారతి 
"H" Block-34, Madhuranagar, Hyderabad - 500 
Ph. : 040-23812577, Cell : 098494 59316 
e-mail : shrivedabharathi@ gmail.com 
www.shrivedabharathi.in 
www.shrivedabharathi.org 


2. భగవద్గీతా ఫౌందేషన్‌ 
# 3-1-/4/3/A, Rama Sankar Nagar, 
Ramanthapur, Hyderabad-500 013. 
Ph: 040-27036545, Cell: 9848911223. 
e-mail : singadhar@yahoo.co.in 
www.bhagavadgitafoundation.org 


ముద్రణ : సంహిత గ్రాఫిక్స్‌ 
అమీర్‌పేట్‌, హైదరాబాద్‌ - 500 016. 
ఫోన్‌: 040-23731620, 23741620 


కృతజ్ఞతలు 
శ్రీ వేదభారతి చేపట్టిన వేదశబ్ద పరిరక్షణ 
కార్యక్రమానికి అపూర్వముగా స్పందించి, 
ఆర్థిక సహాయాన్ని వాక్సహాయాన్ని అందిస్తున్న 
“మహాసహ(స్రావధాని” 
డా॥ గరికిపాటి నరసింహారావు గాం 
వారి సతీమణి శ్రీమతి శారద గాంకి 
సాదరముగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, 
వారికి, వారి చిరంజీవులు శ్రీశ్రీ, గురజాడలకు, 
వారి కుటుంబ సభ్యులకు, పరమేశ్వరుడు పరిపూర్ణ అనుగ్రహమును 


ప్రసాదించుగాక! అని ప్రార్థిస్తున్నాము. 


ఎల్‌.వి. గంగాధర శాస్త్రి 
డాౌ॥ రేమెళ్ళ అవధానులు 
శ్రీ వేదభారతి 
భగవద్గీతా ఫౌండేషన్‌ 
“విజయ గీతా జయంతి” 
13.12.2013 


ముందుమాట 
1వ భాగం 
భగవద్గీత గురించి 


2వ భాగం 
వ్యక్తిత్వ వికాసానికి ఉపదేశాలు 
శివ భాగం 


సందేహాలు - సమాధానాలు 


839 


ముందుమాట 


ప్రపంచంలోని అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో 
మునిగిపోయి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక విద్యా 
కేంద్రంగా విరాజిల్లింది. “అధ్యాత్మము” అంటే “తనను గురించిన 
విశ్లేషణ” అని స్థూలంగా అర్ధము. “అధ్యాత్మవిద్య” అంటే “తనను 
గురించి చెప్పే విద్య”, లేక, వ్యక్తి యొక్క నిజ స్వభావాన్ని తెలియజేసే 
విద్య అని అర్ధం. ఇంకా సరళంగా చెప్పాలంటే - మనము ఎవరము? 
మన నిజ స్వరూపం ఏమిటి? ఎక్కడి నుండి వచ్చాము? ఎక్కడికి 
వెళ్ళుతున్నాము? ఎక్కడికి వెళ్ళాలి? అందుకు ఏమి చెయ్యాలి? ఈ 
ఆధ్యాత్మిక విషయాలను సూటిగా చెప్పే ఉపనిషత్తుల సంక్షిప్త 
స్వరూపమే భగవద్గీత! 


అర్జునుని విషాదం వలన కృష్ణ పరమాత్మ గీతను 
బోధించవలసి వచ్చింది. యుద్ధంలో తన వాళ్ళందరూ మరణిన్తారన్నది 
అర్జునుని విషాదానికి మొదటి కారణం. ఇది మమకారానికి చిహ్నం. 
తానే వారందరినీ చంపవలసి వస్తుందని భావించడం విషాదానికి 
రెండవ కారణం. ఇది అహంకారానికి చిహ్నం. వీటి పర్యవసానంగా 
“యుద్ధం చెయ్యడం” అనే తనకు విధించబడిన ధర్మాన్ని చేయనని 
అన్నాడు. అంతే కాదు తనకు విధించబడని “భిక్షాచర్య” రూపమైన 
అధర్మాన్ని చేస్తానని అన్నాడు. ఈ పరిస్థితులలో అర్జునునికి 
ధర్మాధర్మాలను వివరించి, అతని కర్తవ్యాన్ని తెలియజేసి, అతని 
స్వాభావికమైన ధార్మిక ప్రవృత్తిని పునరుద్ధరించడానికి శ్రీకృష్ణుడు 


చేసిన ప్రయత్నమే భగవద్గీత. పైగా, జరుగుతున్న యుద్ధం వ్యక్తుల 
మధ్య కాదని, ధర్మానికి అధర్మానికి మధ్య అని, చనిపోయేది శరీరమే 
గాని ఆత్మ కాదని, శాశ్వతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని గీతా రూపంలో 
బోధించాడు. 


ఒక కాలానికి, ఒక ప్రాంతానికి చెందిన, పరిమితమైన 
మనుష్యులయొక్క అభివృద్ధిని కోరుకుంటూ తగిన మార్గాలను 
బోధించేవాడు గురువు అవుతాడు. సర్వ దేశాలకు, సర్వ కాలాలకు, 
సర్వ జాతులకు వర్తించే విధంగా జగత్తులోని ప్రతి మానవణ్జి 
ఉద్దేశించి ఇవావర లోకాలలోని అభివృద్ధికి మార్గాలను 
మహోదాత్తమైన పద్ధతిలో, విశ్వజనీనమైన రూపంలో ఉపదేశిస్తే 
జగద్గురువు అవుతాడు. ఈ విధమైన ఉపదేశాన్ని అందించడం ద్వారా 
శ్రీకృష్ణుడు జగద్దురువు అయ్యాడు. 

ఏది చదుకున్న తర్వాత, ఇంకా చదువుకోవడానికి మిగిలి 
ఉంటుందో అది విజ్ఞానం. ఏది తెలుసుకున్న తర్వాత, మరొకటి 
తెలుసుకునేందుకు మిగిలి ఉండదో అది జ్ఞానము. అదే ఆధ్యాత్మిక 
జ్ఞానం. భగవంతుడు మన కోరికలను బట్టి ఫలాలను ఇవ్వడు. 
మన అర్హతను బట్టి ఇస్తాడు. శరణాగతి చేసిన వానిని అనుగ్రహిస్తాడు. 
అందుకే అర్జునునికి జ్ఞానాన్ని గీతోపదేశ రూపంలో ప్రసాదించాడు. 


అసలు భగవద్గీత ఏమి చెబుతోంది? 
ధర్మాధర్మాలను గురించి చెబుతుంది. 
కర్తవ్యం గురించి చెబుతుంది. 


ii 


కోరికలను అదుపులో పెట్టుకోమని చెబుతుంది. 
ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. 
ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో చెబుతుంది. 


పరమాత్మకు ఎవడు ఇష్టుడో చెబుతుంది. 

ఆయనను చేరే మార్గాన్ని చూపిస్తుంది. 

మనిషిని దైవంగా చూస్తుంది, చేస్తుంది. 
కర్మణ్యేవాధికారస్తే.... అంటూ ఫలితం పైన దృష్టి పెట్టకుండా 
త్రికరణ శుద్దిగా కర్మను ఆచరించమని చెబుతుంది. 
ఉత్తమ లక్ష్య సాధన కోసం ఏ క్షణంలోనైనా, ఎలాంటి 
త్యాగమైనా చేయడానికి సంసిద్ధంగా ఉండాలని, అనన్యమైన 
భక్తితో ఫలితాన్ని పరమాత్మకు అర్పించి, భవబంధాలను వదలి, 
పనిచేయడం మనిషి కర్తవ్యమని బోధిస్తుంది. 

న హి జ్ఞానేన సదృశం..... అని అంటూ జ్ఞానంతో 
సమానమైనది, పవిత్రమైనది ఈ ప్రపంచంలో మరొకటి ఏదీ 
లేదని, కాబట్టి జ్ఞానివి కమ్ము అని మనందరిని ఆశీర్వదిస్తుంది. 


ఇదీ గీతా సారాంశం! 


భగవద్గీతను గురించి కుతర్మాలు చేసే కొందరు, యుద్ధం 
ప్రారంభం కాబోయే సందర్భంలో 700 శ్లోకాలతో ఉన్న భగవద్గీతను 
శ్రీకృష్ణుడు బోధించడం సాధ్యం కాదని, కొన్ని మాత్రమే శ్రీకృష్ణుడు 


ll 


బోధించి ఉంటాదని, ఎక్కువభాగం వ్యాసమహర్షి వ్రాసి ఇరికించి 
ఉంటాదని వితందవాదం చేస్తున్నారు. కాని ఈనాడు భగవద్గీతను 
సుమారు ఒక గంట సమయంలో మనవంటి సామాన్యులు కూడా 
పారాయణ చేయడం సాధ్యం అవుతున్నపుడు, సంస్కృతం 
మాతృభాషగా ఉన్న ఆ రోజులలో పరమాత్మ రూపంలో ఉన్న 
శ్రీకృష్ణుడు, సూక్ష్మగ్రాహి అయిన అర్జునునకు, అతి తక్కువ 
సమయంలో సంపూర్ణంగా భగవద్గీతను బోధించడం అసాధ్యం కాదు. 
పైన పేర్కొన్న వితండవాదం అసత్యమైన కారణంగా, దీనిని తీవ్రంగా 
ఖండించడం జరిగింది. 


భగవద్గీతను గురించిన కొన్ని విషయాలను మూడు భాగాలుగా 
ఈ పుస్తకం ద్వారా అందించడం జరిగింది. 


అందులో మొదటి భాగంలో, భగవద్గీతను గురించి, శ్రీకృష్ణుని 
గురించిన విషయాలు సంక్షిప్తంగా ఉన్నాయి. 


రెండవ భాగంలో, యువతకు, విద్యార్థులకు వ్యక్తిత్వ 
వికాసానికి ఉపయోగపడే ఉపదేశాలను సంకలనం చేయడం 
జరిగింది. ఈ ఉపదేశాలతోబాటు, సాధికారికంగా వాటిని 
బోధించడానికి వీలుగా, సంబంధిత శ్లోకాలను, వాటి తాత్సర్యాలను 
ఇవ్వడం జరిగింది. 


మూడవ భాగంలో, అనేక విశిష్టమైన అంశాలకు 
సంబంధించిన సందేహాలకు భగవద్దీతలోని సమాధానాలను పొందిక 
చేయడం జరిగింది. 


నేటి యువతకు, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల 
పేరిట ఏవేవో నేర్పుతున్నారు. కాని, నిజానికి, కొన్నివేల సంవత్సరాల 
నుండి మహాత్మాగాంధీ వంటి అసంఖ్యాకులైన మహానుభావుల 
వ్యక్తిత్వాలను తీర్చిదిద్దిన భగవద్గీతను సందేశాత్మకంగా బోధించాలి. 

భగవద్గీత వంటి కర్తవ్య బోధనా గ్రంథం లేకపోతే ప్రపంచ 
వాజ్మయం పరిపూర్ణమైనట్లు కాదు అని అంటాడు ప్రపంచ ప్రముఖ 
తత్వవేత్త ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌. 

విదేశాలలో దీనిని ఇప్పటికే విద్యార్థులందరికీ పాఠ్యాంశంగా 
చేస్తున్నారు. అధికారులకు దీని ఆధారంగా ప్రత్యేక శిక్షణా 
తరగతులను నిర్వహిస్తున్నారు. మనదేశంలో కూడా భగవద్గీతను 
అతి విసృతంగా ప్రచారం చేయవలసి ఉంది. శిక్షణను ఇయ్యవలసి 
ఉంది. (శ్రద్ధతో గితను అధ్యయనం చేసి, ఆ మార్గంలో ప్రయాణిస్తే, 
మన దేశాన్ని వ్యక్తులను పట్టి పీడిస్తున్న పెను సమస్యలు వెంటనే 
మటుమాయమవుతాయి. 


దానికి కారణం - 

భగవద్గీత ఒక ఉత్తమ జీవన విధానం! 
ఉన్నత వ్యక్తిత్వ వికాస (గ్రంథం! 
మానవులకు ఆశాదీపం! 


సాధకులకు కల్పవృక్షం! 


విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు, సమాజంలోని 
మిగిలిన అన్ని వర్గాలవారు కూడా వారివారి అభ్యున్నతికి, గీతను 
గురించి కొంచెమైనా తెలునుకోవాలి. కొన్ని అంశాలనైనా 
ఆచరించాలి. 


ప్రశ్నలు సమాధానాల రూపంలో సిద్ధం చేయబడిన ఈ 
భగవద్గీతా సంక్షిప్త పరిచయం ఏ కొద్దిమందికైనా ఆ దిశలో 
సహాయపడితే, మా కృషి ధన్యతను పొందిందని సంతోషిస్తాము. 


- ప్రకాశకులు 


vi 


AS 


1వ భాగం 
పరిచయం 


. భగవద్గీత అని దేనిని అంటారు? 


మహాభారతంలోని భీష్మపర్వంలోని 25వ అధ్యాయం నుండి 
42వ అధ్యాయం వరకు ఉన్న భాగాన్ని భగవద్దీత అంటారు. 


అ భగవద్గీతను శ్రీకృష్ణపరమాత్మ బోధించి ఎన్ని సంవత్సరాలు 


అయ్యింది? 
భారత దేశానికి స్వాతంత్ర్యం (1947) వచ్చేనాటికి గిత 
బోధించి సుమారు 5048 సంవత్సరాలు అయ్యింది. 


. గీతోపదేశం జరిగిన కురుక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? 


గీతోపదేశం జరిగిన కురుక్షేత్రం హర్యానా రాష్టంలో 
ఉంది. 


3 భగవద్గీతలో పాత్రధారులు ఎవరు? 


భగవద్గీతలో పాత్రధారులు - శ్రీకృష్ణపరమాత్మ, అర్జునుడు, 
ధృతరాష్ట్రుడు, సంజయుడు. 


. గీతను ఎవరు, ఎవరికి ఉపదేశించారు? ఎందుకు చెప్పారు? 


భగవద్గీతను శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి ఉపదేశించాడు. 
మహాభారత యుద్దానికి సిద్ధమై వచ్చిన అర్జునునికి 
1 


ఎదుటివక్షంలో తం(డ్రులు, తాతలు, గురువులు, 
మేనమామలు, సోదరులు, స్నేహితులు, ఇతర బంధువులు 
కనిపించిన వెంటనే మనస్సు వికలమయ్యింది. ఆ 
సమయంలో తనకు కర్తవ్య బోధనను చేయవలసినదిగా 
అర్జునుడు ప్రార్థించినపుడు, మార్గనిర్దేశనం చేస్తూ శ్రీకృష్ణ 
పరమాత్మ భగవద్దీతను ఉపదేశించాడు. 


ప్ర. గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా వినిన వారెవరు? 
3 గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా వినిన వారు - అర్జునుడు, 


అర్జునుని రథపతాకంపై ఉన్న హనుమంతుడు, 
వ్యాసమహర్షి సంజయుడు. 


3 శ్రీకృష్ణుని జన్మస్థలం, పెరిగిన స్థలం ఏమిటి? స్థిర నివాసం 


చేసుకొన్న స్థలం ఏమిటి? 

శ్రీకృష్ణుని జన్మస్థలం - మధుర 
పెరిగిన స్థలం - వ్రేపల్లె, బృందావనం. 
సిరనివాసం చేసుకొన్న స్టలం - ద్వారక. 
థి థి 


. శ్రీకృష్ణుని అవతార జీవితకాలం ఎంత? 
. శ్రీకృష్ణుని అవతార జీవితకాలం - 125 సంవత్సరాల 


7 నెలల 8 రోజుల 80 ఘడియలు. 


. గీతను బోధించే సమయానికి శ్రీకృష్ణుని వయస్సు ఎంత? 
. గీతను బోధించే సమయానికి శ్రీకృష్ణుని వయస్సు - 


సుమారు 87 సంవత్సరాలు. 
2 


10.ప్ర. 


బ్‌ 


11ప్ర. 


గళ 


12.ప్ర. 
ఫ్‌ శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి గీతను బోధించిన రోజును 


(AS 


గీతలో శ్రీకృష్ణపరమాత్మను ఏయే పేర్లతో సంబోధించడం 
జరిగింది? 

మధుసూదన, గోవింద, హృషీకేశ, మాధవ, అరిసూదన, 
మహాత్మా, కృష్ణా జనార్దన, మహాబాహో, కేశినిషూదన 
మొ॥లగు పేర్లతో సంబోధించడం జరిగింది. 


శ్రీకృష్ణుని సైన్యం పేరు ఏమిటి? 
శ్రీకృష్ణుని సైన్యం పేరు నారాయణి సైన్యం. 


గీతాజయంతి అంటే ఏమిటి? 


గీతాజయంతి అంటారు. 


. గీతాజయంతిని ఎప్పుడు చేస్తున్నారు? 
. గీతాజయంతిని మార్గశిర శుద్ధ ఏకాదశినాడు చేస్తున్నారు. 


. గీత దేని సారం? 
. ఉపనిషత్తుల సారమే భగవద్గీత. 


స భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 
. భగవద్గీతలో 700 శ్లోకాలు 18 అధ్యాయాలలో ఇమిడి 


ఉన్నాయి. 


15. ప్ర. గీతలోని 18 అధ్యాయాల పేర్లు ఏమిటి? 


స. 1. అర్జున విషాద యోగము - 47 శ్లోకములు 
2, సాంఖ్య యోగము — 72 శ్లోకములు 
3. కర్మ యోగము - 48 శ్లోకములు 
4. జ్ఞాన యోగము - 42 శ్లోకములు 
5. కర్మ సన్వాస యోగము - 29 శ్లోకములు 
6. ఆత్మ సంయమ యోగము - 47 శ్లోకములు 
7. విజ్ఞాన యోగము - 80 శ్లోకములు 
8. అక్షర పరబ్రహ్మ యోగము - 28 శ్లోకములు 
9. రాజవిద్యా రాజగుహ్య యోగము - 34 శ్లోకములు 
10. విభూతి యోగము - 42 శ్లోకములు 
11. విశ్వరూప సందర్శన యోగము - ర్‌ర్‌ శ్లోకములు 
12. భక్తి యోగము - 20 శ్లోకములు 


18. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము - 34 శ్లోకములు 
14. గుణత్రయ విభాగ యోగము  - 27 శ్లోకములు 
15. పురుషోత్తమ ప్రాప్తి యోగము - 20 శ్లోకములు 
16. దైవాసుర సంపద్విభాగ యోగము- 24 శ్లోకములు 
17. శ్రద్ధాత్రయ విభాగ యోగము - 28 శ్లోకములు 
18. మోక్ష సన్వాస యోగము - 78 శ్లోకములు 


4 


17ప్ర. 


బ్‌ 


18.ప్ర. 
. భగవద్దీతకు గల 18 పేర్లు - 


19.ప్ర. 


(AS 


భగవద్గీతను ఎన్ని షట్కాలుగా (ఆరేసి చొప్పున) 
విభజించారు? అవి ఏమిటి? 

భగవద్దీతలోని 18 అధ్యాయాలను ఆరేసి అధ్యాయాల 
చొప్పున మూడు షట్కాలుగా విభజించారు. అవి 
1. కర్మ షట్మము, 2. భక్తి షట్కము, 3. జ్ఞాన షట్మము. 


భగవద్గీతకు గల 18 పేర్లు ఏమిటి? 


1. గీత 2. గంగ 3. గాయత్రి 
4 సీత ర్‌. సత్య 6. సరస్వతి 

7. బ్రహ్మవిద్య రి. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 
10. ముక్తిగేహిని 11. అర్ధమాత్ర 12. చిదానంద 
13. భవఘ్ని 14. (భ్రాంతినాశిని 15. వేదత్రయి 
16. పర 17. అనంత 

18. తత్వార్థజ్ఞానమంజరి. 


ఒక అక్షౌహిణి సైన్యంలో ఏమి ఉంటాయి? 
ఒక అక్షౌహిణి సైన్యంలో..... 

ఏనుగులు 21,870 

రథములు 21,870 

గుజ్జములు 65,610 


కాల్చంట్లు 1,09,350 
5 


20.ప్ర. 18 అక్షౌహిణులలోని సైన్యం ఎంత? 


A 


ణం 


ఏనుగులు 3,98,660 

రథములు 3,983,660 

గుజ్జములు 11,80,980 

కాల్చ్బంట్లు 19,68,300 

వీరుగాక ఏనుగులకు, గుజ్టాలకు దాణా ఏర్పాటు చేసేవారు, 
యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు ఆహార పానీయాలను 
ఏర్పాటు చేసేవారు, విరిగిన ఆయుధాలను బాగుచేసేవారు, 
ఇంకా అనేక రకాల సేవలను అందించేవారు - వీరందరూ 
కలిపి సుమారు ఒక కోటి మంది పైన ఉండి ఉంటారు. 
ఈ విషయాన్నే మహాభారత యుద్దం అయిన తర్వాత 
ధర్మరాజు ధృతరాట్రునితో చెబుతాడు. 


. మహాభారత యుద్ధం ఎన్నిరోజులు జరిగింది? 


మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. 


9 భగవద్గీత బాహ్య ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది? 
. మహాభారత యుద్ధం ప్రారంభమయిన తర్వాత 10వ రోజున 


భీష్ముడు అంపశయ్యపై కూలబడిన తరువాత, ఆ వార్తను 

తెలియజేయడానికి సంజయుడు ధృతరాష్ట్రుని వద్దకు 

జేరతాడు. ఆ సందర్భంలో యుద్ధం మొదటినుండి జరిగిన 

విశేషాలను అన్నింటిని తెలియజేయమని అడిగిన 

ధృతరాష్త్రునికి సంజయుడు, యుద్ధ విశేషాలకు ముందుగా 
6 


23. ప్ర. 


(AS 


25. ప్ర. 


(AS 


భగవద్గీతను తెలియజేస్తాడు. ఆ విధంగా భగవద్గీత బాహ్య 
ప్రపంచానికి తెలియడం ప్రారంభమయ్యింది. 


గీతోపదేశం ఏ అధ్యాయంలో ప్రారభమవుతుంది? ఎక్కడ 
ముగుస్తుంది? 

గీతోపదేశం 2వ అధ్యాయంలో 11వ శోకం (అశోచ్యా 
నన్వశోచన్వం a )తో (ప్రారంభమవుతుంది. 
18వ అధ్యాయంలో 72వ శ్లోకం (కచ్చిదేతచ్చుతం 
పార్ధ..)తో ముగుస్తుంది. 


. గీతాసారం లేక సంక్షిప్త గీత అని ఏ అధ్యాయాన్ని అంటారు? 


గీతాసారం లేక సంక్షిప్త గీత అని 18వ అధ్యాయమైన 
“మోక్ష సన్వ్యాస యోగము” ను అంటారు. 


గీతలో పలుమార్లు ప్రస్తావించబడిన “బహ్మము” అనే 
పదానికి అర్థం ఏమిటి? 

బ్రహ్మము అనగా పరమాత్మ అని అర్ధము. బ్రహ్మ బ్రహ్మము, 
పరబ్రహ్మ, ఆత్మ, పరమాత్మ - ఇవన్నీ పర్యాయపదాలు. 
సంస్కృతభాషలో “బ్రహ్మ” అని వ్రాస్తారు, పలుకుతారు. 
సంస్కృతంలో ఈ పదాన్ని పోలిన పదం ఇంకొకటి 
ఉంది. అది “బ్రహ్మా” అనే పదము. ఈ పదానికి 
త్రిమూర్తులలో ఒకరైన, సరస్వతీదేవికి భర్తయైన, చతుర్ముఖ 


7 


26. ప్ర. 


బ్‌ 


బ్రహ్మ అని అర్థము. ఈ రెండు పదాలకు భేదాన్ని 
గుర్తుంచుకోవాలి. 

దివ్యదృష్టి అంటే ఏమిటి? దివ్యదృష్టిని సంజయునికి ఎవరు 
ప్రసాదించారు? దాని ప్రభావం ఏమిటి? 
సర్వకాలాలకు, సర్వదేశాలకు, సర్వ విషయాలకు, 
సర్వజనులకు సంబంధించిన జ్ఞానాన్ని (గ్రహించే శక్తిని దివ్య 
దృష్టి అంటారు. 

దివ్యదృష్టిని సంజయునికి వ్యాసమహర్షి ప్రసాదించారు. 
దివ్యదృష్టి సహాయంతో సంజయుడు యుద్ధరంగంలోని 
సన్నివేశాలన్నింటిని ప్రత్యక్షంగా చూడగలడు, వినగలడు, 
తెలునుకోగలడు. ముందుగాని, వెనుకగాని, 
పగటియందుగాని, రాత్రియందుగాని, రహస్యమైనదిగాని, 
ప్రకటితమైనదిగాని, క్రియారూపమున పరిణమించినదిగాని, 
మనన్సునందు ఉండునదిగాని బోధవడగలదు. 
విషయాలన్నింటిని యథాతథముగా తెలుసుకోగలడు. ఇతని 
శరీరమును ఏ ఆయుధము సృశించలేదు. అతనికి ఏ 
విధమైన బడలికయు ఉండదు. 


2వ భాగం 
ఉపదేశాలు 


భగవద్గీత నుండి యువతరం అర్థం చేసుకొని ఆచరించవలసిన 
ప్రధానమైన విషయాలను ఎంపిక చేసి, వాటిని ఇక్కడ సులభశైలిలో, 
సంక్షిప్తంగా పొందుపరచడం జరిగింది. వీటికి సంబంధించిన మూల 
శ్లోకాలను తాత్సర్యాలతో కూడా అందించడం జరుగుతోంది. వ్యక్తిత్వ 
వికాసానికి, ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఈ శ్లోకాలు, 
తాత్పర్యాలు, వచనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 


శ్రీకృష్ణభగవానుడు చూపిన గీతామార్గంలో నడుద్దాం! 
ఇతరులకు ఆదర్శమై, పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులమవుదాం! 


[జై 
నే 
a 
వ 


చ 66 99 ie 
స 1. “లక్ష్యం పై పెన దృష్టి సారించు” i 
శ్‌ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేల చ్యుత॥ 1-21 : 
క్‌ యావదేతాన్‌ నిరీక్షణ, హం యోద్ధుకామానవస్థితాన్‌ । : 
3 కైర్మయా సహ యోద్ధవ్యమ్‌ అస్మిన్‌ రణసముద్యమే ॥ 1-22 క 
4 కృష్ణా! రణరంగమునందు నిలిచియున్న ప్రతిపక్ష ] 
వ్‌ యోధులను పరికించి, వారిలో ఎవరితో నేను యుద్ధము 
ఛే చేయవలసియున్నదో గమనించునంత వరకు రథమును ఇరు : 
సం సేనల మధ్య నిలిపియుంచుము. వ్‌ 
Sess పటట తడ రతర పతర నక నర esas నర వరక Seale తర Se ses వర sesle sess 


me | 


' ‘ “అధైర్యాన్ని వదిలిపెట్టి 
క్‌ థె ర్యంతో ముందుకుసాగు” 

॥ కైబ్యం మా స్త స్మ గమః పార్థ నైత తయ్యుపపద్యతే I 

'క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్యోత్తిష్ట పరంతప ॥ 2-8 
శ పార్థా! అధైర్యము పొందకుము. పరంతపుడవగు నీకు ఇది 
' తగదు. నీచమగు ఈ మనో దౌర్భల్యమును వీడి యుద్ధమునకు 
' సంసిద్దుడవై లెమ్ము! అని జాగృతునిజేయ ప్రయత్నించిన 
: శ్రీకృష్ణునితో అర్జునుడు... 
2 


ఓ వ చద నద తద చోడ దడదడ శద నద దడ దడ నద 


రారా రా రా ర ఆరా మరా 2 ఆము, 


న 
న 
న్‌ 
న్‌ 
న్‌ 
న్‌ 
న్‌ 
న్‌ 
న్‌ 


10 


శ్రర తసతర చర తద నద శరన చ చర నద నర చరచర ర చనద తన చరచర చరచి తన చరద నర చరతి 
న్‌ ః 
వై 8. “అనవసరమైన విషయాలను గురించి బాధపడకు” న్‌ 
. ః 
ఏ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే | శ్‌ 
శే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ॥ 2-11 స్‌ 
$ే దుఃభింపదగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి. పండితుని క్లో 


ke 
సై వలెనూ పలుకుచుంటివి. జీవించియున్న వారిని గూర్చిగాని, i 
శ ke 
య మరణించిన వారిని గూర్చిగాని పండితులు దుఃఖింపరు. 4 
desks sles sl Sess sle కక sess Sess కడ sess sess Sse తర కక రడ se 565 
sess sess sessed 
శ ie 
శ 4. “ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో” re 
! ' 
3 న జాయతే మ్రియతే వా కదాచిత్‌ నాయం భూత్వా భవితా వా నభూయః। క 
3 


' అజో నిత్యః శాశ్వతోలి యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే॥ 2-20 


శ ఆత్మ జరామరణములు లేనిది. ఇది ఒకప్పుడుండి (౫ 
3 మరియొకవ్వుడు లేకపోవుట అనునదిలేదు. ఇది క 
4 జన్మరహితము, నిత్యము, శాశ్వతము, సనాతనమూ అయినది. శ 
స చంపబడునది శరీరమేకాని ప | 

పః 


తులు లలు తులు అలు తులు తుము తు ఈ యర ళా చరా ర రా యర. 


11 


భా కాటా. 
ఖు న 
క్‌ . “గౌరవం కలవానికి అపకీర్తి న 
శ వ కంటే దారుణమైనది” 4 
. 
% అకీర్తిం చాపి భూతాని కథయిప్యంతి తేల_వ్యయామ్‌ | 
ఫే సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ॥ 2-34 | 

. 


శ 
ఫే నీ అపకీర్తిని గూర్చి లోకులు చిరకాలము చెప్పుకొందురు. క్ట 


' 
ఫే గౌరవము కలవానికి అపకీర్తి మరణముకన్నా అధికమైనది. శ 
క్‌ న్న 
క్‌ న్న 
శే శ్‌ 
desks sles sk Sess sle కక కరన తర కక నడ sess sess కక కరన sess ss 
ర mmm 
జ 
శే 6. “జయాపజయాలతో ప్రమేయం లేకుండా స్‌ 
క్‌ ధర్మం కోసం పోరాడు” : 
క్‌ ' 
న్‌ న 
స సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో । శ 
న 

3 తతో యుద్దాయ యుజ్యస్య నైవం పాపమవాప్వుసి॥ 2-88 శ 
. స్ట - ws 
క్‌ న్న 
శ సుఖదుఃఖములను, లాభాలాభములను, జయాపజయములను i 
శే సమముగా నెంచి యుద్ధమునకు సంసిద్దుడవుకమ్ము. అట్లు 'క్లో 
స్‌ చేయదువేని నీవు పాపమును పొందవు. జ్‌ 
| 1 


12 


sss sealed Sess వద చడ se వదద sl చట ద నర చర వట నర చడ వదక సద నిద sie సడ నిద సర 
న le 
+ 7. “బాగుగా ఆలోచించి స్థిరమైన నిర్ణయానికి రా!” క 
శ ke 
శ ఆడ ke 
వ్‌ వ్యవసాయాత్నికా బుద్ధిః ఏకేహ కురునందన | న్‌ 
వై బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో౭_ వ్యవసాయినామ్‌ ॥ 2-41 న్‌ 
శ ke 
% కురునందనా! కర్మయోగానుష్టానమున నిశ్చయముతో కూడిన క 
ఫే బుద్ధి ఒకటియే ఉండును. నిశ్చయము లేని వారి బుద్దులు శ 
శ ke 
' పలు విధములై అనంతములైయుండును. వ్‌ 
desks sles sl Sess le కక వరన తర క నడ sess sees కక వరవర sess 
sss sealed సడ నడ సడ se చర se నద se sl చట Sle నర చర వట నర Se వదక సడ sles sles se 
-. ie 
శ ర “ఫలితం కోసం ఎదురు చూడకుండా స్‌ 
+ నీవు చేయవలసిన పనిని చేసుకుంటూ వెళ్ళు!” = 
{ కర్షణే రస్తే మా ఫలేషు కదాచన స 
షై 9 ్యవాధికా స్తె ఫలెషు కదా a 


శే మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో౭ స్వ్వకర్మణి ॥ 2-47 క్ల 
శ కర్మాచరణమునందే నీకధికారము కలదు. కాని, దాని '£ 
4 ఫలితముపైన ఎన్నడునూ లేదు. నీవు కర్మ ఫలమునకు = 
స కారణము కారాదు. అట్లని కర్మలను మానుటయందాసక్తుడవు క్ల 


h 

శ కావలదు. . 
ట్‌ 

వంత వోఉవడ వ వడ వడవడ వడ 


రా cote ee ge te క కణ 


శ్ర శివ తిక క తరత శరతిన తర చర నతన శర తిర చర చనద శన శరర వదత శన చరచర నర దనన 
ఖ్‌ ః 
న్‌ 9. “పనిలో నైపుణ్యాన్ని పెంచుకో” ః 
ఫే బుద్ధియుకో జహాతీహ ఉభే సుకృతదుషుతే । శ్‌ 
స 1 
శే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్‌ ॥ 2-50 ్న 
శే సమత్త్వబుద్ధిగలవాడు పుణ్యపాపములను రెండింటిని ఈ క్ట 


3 లోకమునందే త్యజించును. కావున సమత్త్వబుద్ధితో నిష్కామ 
' కర్మయోగముమ కొరకు ప్రయత్నింపుము. నిష్మామముగా, క 


శ సమత్త్వబుద్ధితో కర్మలనాచరించుటయే నైపుణ్యము. శ్‌ 
క Je 
1 కర్మాచరణము నందు నైపుణ్యమే యోగము. ile 
Cassese వా 


dese జేడీ సేవక 36 సాన కేక పేడ సేద వక చడ వక చడ నడకకి See పకట కడపట se 
4 10. “అనవసరమైన ఆలోచనలు మాని 
న్‌ ఏకాగ్రచిత్తంతో పనిచేయి” 


శే శ్రుతివిప్రతిపన్నా తే యదా స్టాస్యతి నిశ్చలా । 

i సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్ప్యసి ॥ 2-53 | 
శే నానావిధములగు విషయముల గ్రవణముచే విచలితమైన 'క్లో 
ఫే నీ అంతకరణము ఎపుడు పరమాత్మ ధ్యానమందు స్థిరముగా క 
) నిలిచి యుండునో అపుడు నీవు యోగమును పొందగలవు. '* 


14 


. 11. “ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్థిత ప్రజ్ఞాడిగా ఉండు” 
' దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః । 

ఫే వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥ 2-56 
1. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, 
1. సుఖముల యందు ఆసక్తిలేనివాడును, రాగము, భయము, 
న్నే కోధము తొలగిన వాడును అయిన ముని స్థిత ప్రజ్ఞుడని 
శ చెప్పబడును. 


పదపద ద వేద దడ నీదని పోట సద వదద 


రా చరా ర. wat టలు 


వీడ షోడ పో 


దటు ఇటు అటు జటు ఇటు 


ప్రజ వజ వజ జడ 6 కక 


లము లు ఈము 


hess 


ని 
1 
| 
3 
స్ట్‌ 
వ 
స్‌ 


le 

le 
ie 

le 

le 

le 

de 

le 
DEAE 


i 

le 
VOR 
de 

ie 

స (ల 
న్‌ 

(న్‌ 

న 

(న్‌ 

x 


' 
a 
© 
(1 
(3 
- 
6 
(| 
(1 
+ 


© 
[2 
a 
(2 
© 
[3 
న్డ్‌ 
. 
[2 
a 
' 
న 


అ 

i ఇంద్రియాలను అదుపులో పెట్టుకో” 
శ] యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః । 
ఫే ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః ॥ 2-60 
. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్సరః । 
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ॥ 2-61 

ఓ కౌంతేయా! వివేకియైనవాడు నిగ్రహింప ఎంత 'జ్ఞ 
_ ప్రయత్నించినను, (ప్రబలమైన ఇంద్రియములు వాని a 
మనస్సును విషయములవైపు ఆకర్షించుచునేయుండును. క 
కావున సర్వేంద్రియములను నిగ్రహించి, ఏకాగ్రచిత్తముతో, కీ 
ఫే, మత్పరాయణుడై యుండవలెను. ఇంద్రియములను క్ల 
* స్వాధీనమొనర్చుకొనువాని బుద్ధి స్థిరముగా నుండును. కో 


వేద పదపద చద వరవర వట వట ప చద చద చద వర చరచర వ వంచ చద చరచర వంచ నర నడప వదచదచదన 0 


రారా ఎరా చరా ర. 


h 


h 


తేక చద చదివిన చద చర శర వదత 
hp 


క్షీణ లకర లకర 


mn 


15 


నన 


అలికిన! క్ల రారా ere ge wn ee రా రా హరా ఎ లే 


1 13. “అథః పతనానికి దారితీసే స్వార్థపరమైన 


we 


WNW 


h 


Rae a 


h 


mae ae ae le el 


ణక 


J ధ్యాయతో విషయాన్‌ పుంసః సంగస్తేషాపజాయతే । న్‌ 
(.?. సంగాత్‌ సంజాయతే కామః కామాత్‌ క్రోధో౭_ భిజాయతే | 2-62 4 
' క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్‌ సృృతివిభ్రమః | స్ట్‌ 
న్‌. స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి ॥ 2-68 
4 విషయ వాంఛలను గూర్చి సదా మననము చేయువానికి = 
+ వానియందు అనురాగమధికమై అది కామముగా మారి ॥ 
4 చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. '* 
అవివేకము వలన మనుజుడు సత్తవర్తనను విస్మరించి, దాని ' 
J ఫలితముగా బుద్ధిని కోల్పోయి, చివరకు అధోగతి చెందును. ॥ 


కజక్‌ వక్‌ క్‌ కక్‌ తక్‌ కక్‌ కి కక్‌ చక్‌ కక్‌ వక్‌ తక కక్‌ శక్‌ తక్‌ HE 


ప్రద పటపట సద వద నద వదన 


1 న్‌ 66 
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా | 
' న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్‌ ॥ 2-66 | 
ఇంద్రియములు, మనస్సు వశమునందుండని వానికి 
| ఆత్మ విషయక బుద్ధి ఉండదు. అట్టి అయుక్తునకు ఆత్మస్వరూప 
భావన కలుగదు. ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. 


' శాంతిలేనివానికి సుఖమెట్లు లభించును? 


reo ee wn ee goo ogee ete ee ge U8 బటు బటు అటు లకు. 


16 


వరం దట టర నరనర నటన Hedi ddd desde flected 
శే 15. “లోక కళ్యాణం కోసం అలోచించే జ్ఞానిలా జీవించు” ¥ 
స | 
శే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ । ] 
క్‌ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥ 2-69 : 
As | 
శే సమస్త ప్రాణులకు ఏది రాత్రియైయున్నదో, దానియందు | 
శ్‌ స్థితప్రజ్ఞడైన యోగి మేల్కొని యుండును. దేనియందు స్‌ 
' ప్రాణులు మేల్మొని యున్నచో అది పరమార్ధ తత్త్వజ్ల్ఞానికి ॥ 
జ థ క 
శ రాత్రియెయుండును. య్‌ 
desks sles sl Sess sle కక కరన లకక వడ se sess sess కక వరవర ses se నడకకి 5 


లము 


gy 
| 
| 
(17 
(1 


ప్రవ 
(1) 
రా 
ల్‌ 
గ్‌ 
ల 
వ 
(6 
Py 
Gc 
2 
౮09 
ల్‌ 
ర్‌ 
జ్ర 
బ్రో 
pe 


శాంతిని పొందలేడు” న 
అపూర్వమాణమచలప్రతిస్టు సముద్రమాషః ప్రవిశంతి యద్వత్‌। 14 
తద్వక్‌ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాస్యోతి న కామకామీ ॥ 2-70 క 
అనంత జలరాశితో అలరారుచున్న సము[ద్రములోనికి | 
నదులన్నియూ వచ్చిచేరి, ఆ సముద్రములో లీనమగునట్లు |* 
- ఎట్టి వికారములూ కలిగింపకయే సమస్తభోగములూ క 
స్థిత ప్రజ్ఞనిలో లీనమగుచున్నవి. ఆ పురుషుడే పరమశాంతిని '$ 
' పొందును. [స శాంతిని పొందజాలదు. శ్‌ 


దిటు టు అటు ఆటు ఆకు ఆ. అలు బటు అటు ఆటు ఆటు. 


బటు టు బటు బటు టు ఆటు అకు on oR 


Sle le le le le le le le 


న 


wa 


peas 


17 


seat ర లంకల wal 


. 17. “నీకు విధించబడిన కర్తవ్యాన్ని జా గత్తగా 
శ ఆలోచించి జీవనాన్ని సాగించు” . 
శ నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః ra 
4 శరీరయాత్రాల పి చ తే న ప్రసిద్ధేదకర్మణః ॥ 3-8 ¥ 


| 
నీవు శాన్తవిపాతమైన కర్మను ఆచరింవుము. | 
ఫే కర్మలనాచరింప కుండుటకంటే కర్మాచరణమే శ్రేష్టము. 'క 
' కర్మలను చేయకుండుట వలన నీకు శరీరయాత్ర కూడా క 


PE నీ 'విధించబ! న పని స్‌ 
1. పవిత్రమైన భావనతో చెయ్యి” శ్‌ 
+ కర్మబ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్‌ । వ 
శ తస్మాత్‌ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్‌ ॥ 8-15 
ఫే కర్మ వేదము వలన కలుగును. వేదము పరమాత్మ వలన 
శీ ఉద్భవించెను. కావున సర్వవ్యాపి అయిన బ్రహ్మము సర్వదా 
' యజ్ఞమునందు ప్రతిస్టితమై యున్నది. 


'. ఫలితం గురించి మధనపడకుండా చెయ్యి” 
+. తస్మాదసక్తణతతంకార్యంకర్మసమాచర । 

' అసక్తో హ్యాచరన్‌ కర్మ పరమాప్పోతి పూరుషః ॥ 3-19 
స అర్జునా! ఫలాపేక్షారహితముగా నీవు చేయవలసిన క 
ఫే కర్మలనాచరించుము. అట్లాచరించు మనుజుడు మోక్షము 


ఫే 19. “నీవు చేయవలసిన పనిని, స్ట్‌ 
న్‌ 
ల్‌ 


జ | 
$ నొందును. శ్‌ 
శ a 
శ యే 
న. స 
desks sles sl Sess sle కక కరన తర కక నడ s esse sees కక వరవర రరర నడ నడక6 5 


Em సర నద చర నద రచన నటనకి 
i 20. “నీవు చేయవలసిన పనిని స 
స (/ 
శే లోకహితం కోసం చెయ్యి” ¥ 
1. న 
4 కర్మణైన హి సంసిద్ధిమాస్థితా జనకాదయః । a 
న్‌ స 
. లోకసంగ్రహమేవాపి సంపశ్యన్‌ కర్తుమర్హసి ॥ _ ౩-20 


2... జనకుడు మున్నగు వారు నిష్కామ కర్మచేతనే మోక్షమును క్ట 


a 
పొందిరి. కావున అర్జునా ! నీవునూ లోకహితార్థమై కర్మల క 
ఫే నాచరించుటయే సముచితము. : 
i 3 


ప్రద తస ఆ చర చనద తద శర ద సర నద నద శరర చర సద నద నన శరర నర నదనద త దంతం నర తరం 
1... 21. “నీవు చేయవలసిన పనిని క 
₹ ఇతరులకు ఆదర్శం అగునట్లుగా చెయ్యి” 
౩ యద్యదాచరతి శ్రేష్ట తత్తదేవేతరో జనః | ¥ 
ఫే స యత్రమాణం కురుతే లోకస్తదనువర్తతే 1 3-21 | 


* ఉత్తములైన వారు దేనినాచరింతురో దానినే ఇతరులునూ క 
సే ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా శ్‌ 


వ అంగీకరింతురో లోకమంతయూ దానినే అనుసరించును. ] 
శే స 
dese lessees 
sds 
i 22. “నీ పనిని నేర్పుతో, : 
క్‌ లోక కళ్యాణం కోసం చేస్తూ, 4 
శ ఇతరులచేత కూడా చేయించు” జ్‌ 
i న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్‌ । | 
₹ జోషయేత్‌ సర్వకర్మాణి విద్వాన్‌ యుక్త:సమాచరన్‌॥ 3-26 
సై జ్ఞానిధైంనవాడు కర్మానక్తులైన అజ్ఞానుల బుద్దిని i 
* చలింపజేయరాదు. తాను నిష్మామముగా నేర్పుతో కర్మల 
శే నాచరించుచు, వారి చేత ఆచరింపజేయవలెను. ] 
Sle sls sk slo sls తట slo ole తట slo నస చ చర నర చద చర నర చద Sle slo చద చతర నద చతర నద se ste sie 


20 


goog 


28. 3. “కర్మఫలాన్ని పరమాత్మకు. అర్పించి, re 

జీవన పోరాటాన్ని సాగించు” జ 
మయి సర్వాణి కర్మాణి సన్వ్యస్యాధ్యాత్మచేతసా I i 
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వవిగతజ్వరః 1 83-30 :* 
అర్జునా! వివేకబుద్ధితో సమస్త కర్మలనూ నాయందు 'క 


సమర్పించి, నిష్మాముడవై, మమకారములేనివాడవై, 
సంతాపమును వదలి యుద్ధము చేయుము. 


క్రీడ 


DD రా చరా రా హరా చరా బటులు బటులు ఆటు 28 డడ విడవ డవడ 


క్‌! 


కస్తం 
' 24. “రాగద్వేషాలకు వశంకాకుండా పనిచెయ్యి” ¥ 


' ప్రబలశత్రువులైన ఆ రాగద్వేషములకు వశముకావలదు. 


ఇంద్రియసె స్యేంద్రియస్యార్ధే రాగద్వేషా వ్యవస్థితౌ । _ 
తయోర్న వశమాగచ్చేత్‌ తౌ హ్యస్య పరిపన్టినౌ 11 3-84 
అర్జునా! ఇంద్రియ విషయములన్నింటిలోను రాగద్వేషములు 
వ్యవస్థితములై యుండును. మనుజుని శ్రేయోమార్గమునకు 


ese సోడ సోడ పడ 


el 


25. “నీకు విధించబడిన ధరా న్నే ఆచరించు” 
4 శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్టితాత్‌ । wm 
4 స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥ 8-85 : 
శే చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా - గుణము కీ 
ఫే లేనిదైననూ స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున క్లో 
| మరణము సంభవించిననూ మేలే! పరధర్మము భయంకర క 


దుల 


ie 
శ మైనది. ie 
న 
న ie 
న i 
desl sk sl Sle sls Sle sls se sl sles Sle Sle Sle Sle sl 3 Sle Sle Sle Sle Sle Se Sle Sie sl చడ పీన: 


వవ seals ses sles perms 
శే 26. “కోరికలను తప్పనిసరిగా అయిందా ie 
le 
| ఏవం బుద్దేః పరం బుద్దా సంస్తభ్యాత్మానమాత్మనా | i 
| జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్‌॥ 3-48 * 
' బుద్ధికంటే అత్యంత ఉత్ళష్టమైనదే ఆత్మ. కావున స్‌ 
శ) మహాబాహో! ఈ విషయమును (గ్రహించి బుద్ధిచేత న్‌ 
| మనస్సును వశపరచుకొని దుస్సాధ్యమైన కామమనెడి 4 
శ శత్రువును జయింపుము. శ 
| 
స్‌ 
పై 
ప్రే 


వీడ 


స్‌ 
న్‌ 
న్‌ 
le 
hE 
ha 
ie 
hE 
న్‌ 


దుల 


ర ™™™™—™—™—™—™™ా 
శే 27. “అధర్మాన్ని చెయ్యకు! దేవుడు శిక్షిస్తాడు!” ¥ 
ఇ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత | న్‌ 
శే అభ్యుత్థానమధర్మ్శ్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ ॥ 4-7 i 


శే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్మ్రతామ్‌ | 
ఫై ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యేగే ॥ 4-8 కో 
శే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము క్లో 
. వృద్ధినొందునో, ఆయా సమయములయందు, శిష్టరక్షణ, ౫ 
శే దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతీ యుగమున క 
'' అవతారము న న్‌ 


4 


దటుదిటు' బటులు అలక బటు బటు అటు బటు బటు అటు ఉక రా TD మర. దుల బటు దిటు. 


44 ie 
. 28. “భగవంతుణ్డి వ్‌ దృష్టితో సేవిస్తే, : 
శ్‌ ఆ విధంగా అనుగ్రహిస్తాడు” స 
U3 oi 


ప యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌ | క 
శ మమ వర్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ॥ 4-11 క 


న్‌ 

ఫే. ఎవరెవరు ఏ విధముగా నన్ను సేవించుచుందురో వారిని 
సై ఆ విధముగా అను[గ్రహింతును. పార్ధా! మనుజులు i 
శే సర్వవిధములా నా మార్గమునే అనుసరించుచుందురు. క్ట 
pt వ 
J 3 
dees sess sss ste 


en srg: 
+ ie 
శ్‌ . “గుణ కర్మల లను బట్టీ నాలుగు వర్ణాల 
శ య 
1. pes పరమాత్మ ఏర్పాటు చేశాడు” : 
శ చాతుర్వర్ల్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః | న్‌ 


ఫే తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్‌ ॥ 4-18 క 


శే గుణకర్మల విభాగముననుసరించి నాలుగు వర్ణములు నాచే వ 
శ సృష్టింపబడినవి. ఆ సృష్టికి నేను కర్మనైనప్పటికి, నన్ను శ్‌ 
ఫే అకర్తనుగనూ, నాశరహితునిగనూ ఎరుంగుము. శ్‌ 
ఖు జై 
a 
En 
శ J 
ఫే 30. “పూర్వులు నడిచిన కర్మ . ప్రయాణించు” | 
శే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుఖిః । ] 
కు రు కర్మైవ తస్మాత్‌ త్వం పూరై AR పూర్వతరం కృతమ్‌ ॥ స్‌ 
వ 4-15 


షే 
ఫే అర్జునా! ఈ విధముగా తెలిసికొని ప్రాచీనులైన మముక్షువులు 'కో 
శై కర్మలనాచరించిరి. కావున నీవునూ ప్రాచీనులచే a 


శ్‌ పూర్వమనుష్టింప బడిన కర్మనే ఆచరింపుము. : 
dese ese se Sess పడన ప దద వద నటన sesso see Sesto se eles 


శ్ర దత త శరర శర తరత ఈర ™™™—™—™™ 
జ న్న 
' 381 “నిస్వార్దబుద్దితో పనులను చెయ్యి! 
] ' 
షై నీకు ఏ పాపము అంటదు” : 
| న] 
ఫే నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః । స్‌ 
శే శారీరం కేవలం కర్మ కుర్వన్‌ నాప్నోతి కిల్చిషమ్‌ 1 4-21 ] 
శ కోరికలను త్యజించి, ఇంద్రియములను నిగహించుకొని, i 
శే సమస్త భోగవస్తువులను విడనాడి, కేవలము శరీర యాత్రకు క్లో 
శ అవసరమైన కర్మలను మాత్రమే ఆచరించు యోగి ఏ కో 
ఫే పాపమునూ పొందడు. i 
Sle sh sie sls Sle sls న sles sl sles Sheol she slo sle ole sles ses 3tc 32t6 30 
శ్రర దత నర ర నన చద నర ద చరచర న చరద నర నద చర నద చరచర చర సర నడత నద రచన నటనకి 
i 32, “కర్మలోని ప్రతి అంశము పరబ్రహ్మ స్వరూపమే” ¥ 
శ బ్రహ్మార్చణం బ్రహ్మ హవిరహ్మోగ్నా బ్రహ్మణా హుతమ్‌। i 
4 బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥ 4-24 క 
ఫై యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని (క్ల 
న | 
ఫే బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ క 
13 

ప సమాధిచేత పొందదగు ఫలము కూడా (బ్రహ్మమనియే క 
13 

క యు a 
i ప్‌ 
వేం వధ వో తోద పోటది ద 6 దడ న నరక నర నద తర నద చరచర చర సర నడత వఉతందఉ తడవ 


క్రీడ జీడపీడ se పీడ పీడ చోడ పీడ పడ సోడ పీడ sie జ mg 
శః ie 
: 838 “పవిత్రమైన భావనతో పనులు య్యి 
శ లేకపోతే జీవితం వృధా” i 
న్‌ గ్‌ స 
వ యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్‌ । న్‌ 


ile 
శీ నాయం లోకో౭_ స్యయజ్ఞస్య కుతోల_న్యః కురుసతమ ॥ 4-31 * 
అ = ile 


| ఓ కురుసత్తమా! యజ్ఞములాచరింపగా మిగిలిన (క 
(| అమృతరూపమైన అన్నమును భుజించువారు శాశ్వత క 
శే పరబ్రహ్మమును పొందుదురు. యజ్ఞము చేయనివానికి ఇహ ] 
శ 

శ. లోకమే లేదు. పరలోకమెక్కడిది? ie 
LTT 
—™— — — — — నదర ర చిర ™్హ™్హ™=™=™ా—= 
శ అ క స 
“ 34 భక్తి శద్ధ దలతో గురువును సేవించు, “న 
షై. వారు జ్ఞానాన్ని తప్పక ఉపదేశిస్తార” 
్‌ స 
3 తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా | 3 
శే ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః ॥ 4-34 § 
: స 


శ 

:' వినయపూర్వకమైన ప్రశ్నలచేతను, సేవచేతను అర్థించినచో, ॥ 

ఫే తత్త్వవేత్తలగు జ్ఞానులు నీకు జ్ఞానమునుపదేశించగలరు. 
5 భార్‌ Sy జ 


క్రీడ జీవ డద నడ నక నీడ పక నట పటన కంర 6 పక ర పటన సట చక కట చర పడక పటి 555 
శ ie 
: 85 “జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఇంకొకటీ లేదు” = 
కే న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే | i 
న 
శ తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి | 4-838 న్‌ 
3 ఈ లోకమున జ్ఞానముతో సమానమైనది, పవిత్రమైనది క 
న 
i మరియొకటి లేదు. అట్టి జ్ఞానమును యోగి కాలక్రమమున వ 
శే స్వయముగా పొందును. i 
న 
న 
J స 
desks sles sl Sess sle కక sles తక పక నడ sess sess కక వడ నడక వరవర sess 
sessed sessed sess sees 
న న్‌ 
శ “జ్ఞానాన్ని సాధించదానికి శద్ధ, i 
న ao ్న నాధి [1 య్‌ 


సే షరద్రయు నిగ్రహము అత్యవసరము” : 
శ o 
శ శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః । 

సై జ్ఞానం లబ్భా పరామ్‌ శాంతిమచిరేణాధిగచ్చతి n 4-39 


శే పొందును. అట్టి జ్ఞానమును బడసి అతడు శీఘ్రముగా |: 
౩ ఉతృష్టమైన మోక్షమును పొందును. 
ఇ 


న 
న్‌ 
hE 
ha 
స 
శ ద్ద, పట్టుదల, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును |] 
ha 
ha 
J 
స్‌ 
న్‌ 
పః 


నాం రక తక తక తక శద శద తక శరర నక క నక తక శర శరత 36 రన 
జ స 
వై “జ్ఞానంలేకపోయినా ( శద్ధలేకపోయినా, ‘ 
శ శ లేకపోయినా జీవితంలో ఏమీ 
న V 
J సాధించలేము” స్స్‌ 
న్‌ 
| అజ్జశ్చాశద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి । i 
న్‌ ్న 
స నాయం లోకో౭_స్తి న పరో న సుఖం సంశయాత్మనః I 4 
న్‌ 4-40 * 
క్‌ ః 
ఫే జ్ఞానశూన్యుడు, శ్రద్దారహితుడు, సంశయాత్ముడు వినాశమునే క్లో 
న్‌ : 
న్‌ 


| పొందును. See we పరలేకము, 
వేడ కు నా లే ఇ ఈ 


రా రా రా రా రా ఎరా రా రా రా ర. బులు బటులు జు ర రా 


36 
స 
స 
శ తస్మాదజ్ఞానసంభూతం క స జ్ఞానాసినాత్మనః । 
మ ఛిత్వైనం సంశయం యోగమ్‌ ఆతిష్టోత్తిష్ట భారత ॥ 41-42 
శే 'ఓ భారతా! లెమ్ము.... నీ వృాదయమందున్న 
ఫే అజ్ఞానజనితమైన సందేహమును జ్ఞానమను ఖడ్గముతో క్లో 
1. ఖండించి, కర్మయోగమునాచరింపుము' అని కృష్ణ భగవానుడు క్ల 
'' అర్జునుని జాగృత పరచెను. ¥ 

స్‌ 

న 

ర 


పడ ద చద వర న చట సద కట సద దడ దడ ద నర న శద స సద గోద నద నద నర నర చర సద సద సద చద నద నర 
శ మ 3 
శై 89. “ఫలితాన్ని పరమాత్మకు వదిలి పెట్టి ల్‌ 
న్‌ పనులు చేసేవాడికి పాపపుణ్యాలు అంటవు” వ 
టి ఖే | స 
వై బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః । ke 
% లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ॥ 5-10 క 
ఫే ఎవడు భలాసక్తిని విడచి బ్రవ్మార్చణముగా కర్మల (క 
ఫే నాచరించునో, తామరాకుపై నీటిబిందువులు అంటనిరీతిగా 
జ ' 
అతనిని పాపములంటవు. స్‌ 
న్‌ Ee 
[| | 
desks sles sl Sele sle కక కరన తర రక నడ sess sees Sse తర కక నడ నడత6 5 
ప్రద పదపద సట పరర సట పర తర ఎట పర తర స పర తర ఎ పర త సట తర 66 
/. 3 
క 40. “నీవు చేసిన పాపపుణ్యాల లతో పరమాత్మకు న్‌ 
$ సంబంధం లేదు. నీవే అనుభవించాలి” క 
.. య 
ఫే నాదత్తే కస్యచిత్‌పాపం న చైవ సుకృతం విభుః । a 


న్‌ 

Wh అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ॥ 5-15 | 
Ey Ey న్‌ 

స, ఎవని పాపపుణ్యములనూ పరమాత్మ స్వీకరింపడు. క్ట 

1 అజ్ఞానముచే జ్ఞానము కప్పబడియుండుట వలన మనుజులు క్లో 

IE oy Sy 

శ మోహము నొందుచున్నారు. 


గ్‌ ie 
: 4 1. “జ్ఞానం సూర్యుని వంటిది. అ స్‌ 
' » E 
శే పరమార్థతత్త త్వం స్పష్టంగా బోధపడుతుంది స్‌ 
షే జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః । * 
శ క ర్‌ న 
ఫే తేషామాదిత్యవత్‌ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్‌ ॥ 5-16 క్ల 
క్‌ న్న 
ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశింపజేయబడునో, వారికి iE 
జ్ఞానము సూర్యునివలె పరమార్థ తత్త్వమును ప్రకాశింప 
శ. చేయుచున్నది. వ్ర 
J చ FE 
{ | 
desks sles sl Seles కక కరన తర కక నడ sess sess కక వరన తర కరడ నడకకి 5 
ప _ — దశిక పట శద తట సట శద శద సట శద శద పట శద తట సట కటట న 
న్‌. న 
i 2. “పరమాత్మే సర్వమని నమ్మినవానికి : 
శ మోక్షం తప్పక లభిస్తుంది” + 
4 తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్సరాయణాః । స్‌ 
క్‌ ల గ స 
వ్‌ గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాననిర్జూతకల్మమషాః I 5-17 న్‌ 
సే పరమాత్మయందే బుద్ధిని, మనస్సును నిలిపినవారు, శ్‌ 
పై పరమాత్మయందే నిష్టగలవారు, ఆ వరమాత్మయే స్‌ 
స పరమగతియని నమ్మినవారు, జ్ఞానసాధనతో పాపరహితులై 'క్లో 
వ పునరావృత్తిరహితమైన మోక్షమును పొందుదురు. a 
| 1 


30 


ప్రద చేద చద చద నర నర ర ప వట చద చద చద వర నర నర సర ప వట చద చద చర ర నర నర సర వరద చదనదనర 

. 
ఫే 48. “సర్వజీవులయందును సమదృష్టికలవాడే పండితుడు” క 
శే విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని | i 
2) (7 
4 శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ॥ 5-18 
న్‌ వ 
స విద్యావినయనంపన్నుడగు (బ్రాహ్మణుని యందును, శ్‌ 
శ గోవునందును, ఏనుగునందును, శునకమునందునూ, శ్‌ 
క్షే శునక మాంసము వండుకొని తినువాని యందునూ i 
yt పండితులు సమదృష్టి కలిగియుందురు. i 
న్‌ వ 
i | 
desks sles sl Sess le కక వరన తర క నడ sess sess కక కరన రరర నడ నడత6: 5 
ప్రద చేద చద చద నర నర వడ ప వట చద చద చద వర నర నర పరప వట చద చద చక వరవర నర సరద తండ 
న్‌ న 
ఇ 44. “ఆనందంగా జీవించాలంటే ల్‌ 
శ్‌ ఉద్వేగాలను అణచుకోవాలి” ల్‌ 
ఫే కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్‌ । a 
న్‌ a 
న్‌ ప -26 ౫ 
శే అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్‌ | 5-26 | 
శ్‌ కామక్రోధ వివర్ణితులు, మనో నిగ్రహము కలవారు, ఆత్మ వ 
న జ్ఞానులు అయిన యతులకు ఎల్లప్పుడునూ బ్రహ్మానందమే. . 
న్‌ a 
న్‌ a 
i ప్‌ 
వే 3 వ నర న వట పటట సద తోద దడ వర నర న శద పద సద గోద నద నద నర నర నర సద ద రద చదవ. 


sess కడ కక వీడ వడ dese కడ సడ వక వడ విర see బడ సడ పక పడ నిర sees 

న 
: 45. “వృద్ధి, పతనాలు నీ చేతిలోనే ఉన్నాయి, 
శ ke 
శ ఉద్ధరేదాత్మనాత్మానం తగ I స్‌ 
శే ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ॥ 6-5 ] 
ఈ లోకమునందు మనుజుడు తనకు తానే మిత్రుడునూ, : 
ఫై శత్రువునూ గాన, అధోగతి నొందక తనను తానే ఉద్ధరించు ‘ 
. కొనవలెను. ke 
శ ke 
J స 
desks sles sk 6 slssle కక కరన లకక నడ sess sees Sse తర రక నడ నడకకి 5 
న న నం ర 

le 


శ స I 
హీ సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే 11 6-9 
భః సుహృదులను, మిత్రులను, శత్రువులను, తటస్థులను, 
1 మధ్యన్యలను, ద్వేషింపదగినవారిని, బంధువులను, 


శ 

శ సాధువులను, పాపులను సమభావముతో చూచువాడు 
'' ఉత్తముడు. 

4 

4 

వై 

వేప వ్ర వ వ వ వ వ వ వి నీద వ విడ వ వ ఏ విడ విట విడ ఏ వ సోడ సోడ సోడ నీడ నీడ నడ నీడ నీడ 


ar క కక re 
J . “నియమాలను పాటించి స్ట్‌ 
శే Cee పెంచుకో” ] 
శై యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు । i 
ఫై యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ 6-17 క 
న్‌ - 
+ మితమైన ఆహారవిహారములు, కర్మాచరణములు, మితమైన | 
క్‌ నిద్ర, మెలకువ కలవానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము క 
4 సిద్దించును. న్న 
శ ధ్‌ న్న 
న్‌ న్న 
శే శ్‌ 
desks sles sl Sess sle కక కరన లకక వడ sess sees కక వరవర sess 56565 


న సత తజవడవడతోడదోవే వజవేరఉవేడవోదేఉకడవ6 త దని 


e3eses! 36 
1 48. “అభ్యాసంతో మనస్సును నిగ్రహించుకో” స్‌ 
న 


శే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌ । 
శ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే 1 6-35 ల్‌ 
ప మహాబాహో! నిస్సందేహముగా మనస్సు చంచలమైనది. 'క 
4 నిగ్రహించుటకు దుస్సాధ్యమైనది. అయిననూ దానిని అభ్యాస, + 
శ. వైరాగ్యములచేత నిగ్రహింపవచ్చును. 


౩ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే | ల 
4 న హి కల్యాణకృత్‌ కళ్చిత్‌ దుర్గతిం తాత గచ్చతి ॥ 6-40 
ష పార్థా! యోగస్టితిని పొందజాలని వానికి ఇహపరలోకము '£ 


kW te 
శే లందు వినాశముకలుగదు. నాయనా! మంచిపనులు శ్‌ 
ఫే చేయువాడెవ్వడును దుర్గతిపాలుగాడు. ష్య 
' స్‌ 
desks sles sl Sess sle కక కరన తర క వడ sess sesso కక వరవర 56565656565 


FORDE OR OREO OR RON OR ORO OREO OR ON OR ORO OF ORO OR OR ORONO 
Er ie 
మ 50. “నీకు విధించబడిన కర్తవ్యాన్ని ‘ 
శ ఆచరించడమే ఉత్తమోత్తమం” i 
శ Je 
2 A9, 9, ° / 
వ తపస్విభ్యోం_ ధికో యోగీ జ్ఞానిభ్యోల_ పి మతో£. ధికః । 


4 కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్డున ॥ 6-46 (క 
శ యోగియైనవాడు, తాపసులకంటెను, జ్ఞానులకంటెను, కర్మ ] 
. నిష్టులకంటెను శ్రేష్ణుడని తలంపబడుచున్నాడు. కావున ie 
| అర్జునా! నీవు యోగివి కమ్ము ! . 

న్‌ 


శ్రర శస సిర శర వనర శర నన రర శర నన రర శర నన రర శర నన రర శర నన రర శర నన రర శరన రర శర నన నల 
జ న 
+ 51. “నిరంతరం పరమాత్మకోసం ప్రయత్నిస్తూనే ఉండు” = 
స | 
శే మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే । : 
a ల 


* యతతామపి సిద్దానాం కళ్చిన్మాం వేత్తి తత్వతః॥ 7-8 = 
థా మా 

'' వేలకొలదీ జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ౫ 

శే. ప్రయత్నించును. అట్లు ప్రయత్నించు వారిలో ఏ ఒకడు (క 


కే మాత్రమే నన్ను యథార్థముగా తెలిసికొనగలుగును. i 
ఎ * 
ఎ * 
శే స 
desks sles sk sesso కక కరన తర కక నడ se sess sess కక వరవర sess నడత6 5 
ee sess Seales చర నర నన చర నర నద శద ర నర నన నర చర నద ssc es 
ట్లో Y 
i ర్‌ . “పరమాత్మ సర్వవ్యాపి అ ని తెలుసుకో” 
ఫే మత్త పరతరం నాన్యత్‌ కించిదస్తి ధనంజయ । a 
న్‌ 

/ 


మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥ 7-7 | 


స 
స 
. 
1 
స 
1 అర్జునా! నాకంటే శ్రేష్టమైనది మరియేదియునూ లేదు. (క్ల 
శే సూతమున మణులవలె నాయందు ఈ జగమంతయూ క 
స 

స 

స 

_ 

స్‌ 

నే 

పః 


శ 

శ కూర్చబడియున్నది. 

శ 

శ 

శ 

/ 

desl ss sles se sles Sle వట పట నర వట పడ వర పద se వదద sesso ses 


పేడ జేక శద నట రోడ వట వడ చట వడ పడవ 


రా cee ta 


త్శను చేరడ అంతిమ గమ్యంగా 3 పెట్టుకో” i 
de 

శే అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్‌ I వ 
4 దేవాన్‌ దేవయజో యాంతి మదృక్తా యాంతి మామపి ॥ 
శ | 
క్‌ 7-28 1 
de 

de 

de 

de 

న 

రి 

స 


4 అల్చ్పబుద్భలు పొందు ఫలము నశ్వరము. దేవతల 
శే నారాధించువారు దేవతలను, నా భక్తులు నన్నూ పొందుదురు. 


3 . 
శ ie 
శ J 
er ane 
i స్‌ 
వ 3 వ వన న వట పటపట సద తోద తద వర వర నర సట స సద ద తడ ద వర నర న శద దద త తడ 


వద తస తన చర రర శరతిన చర చర ననట పదతస తద చర నద నద తపతప తర తంత 
న్‌ 

54. “కనిపించనంత మాత్రాన దేవుడు లేడనుకోకు, | 
' యోగమాయ కారణంగా దేవుడు కనిపించడు.” ‘ 
ఫే నాహం ప్రకాశ సర్వస్య యోగమాయాసమావృతః । జ్‌ 
' మూఢోరి యం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్‌ ॥ ' 
వే 
. 7-25 % 
శే యోగమాయచే ఆవరించబడి నేనందరకును గోచరింప కో 
3 

ః 

ః 

. 

స్‌ 

నే 

పః 


దుల 


శే కున్నాను. ఈ మూఢ లోకము నన్ము జన్మరహితునిగను, 
ఫే శాశ్వతునిగనూ తెలియజాలకున్నది. 


ప్ర తద కటట పట తట ఈక పన రట శర పద రట ఈర నద రట శరత 
కే 55, “అభ్యాసంతో, ఏకాగ్రతతో పని cre పరమలక్షాన్ని 
శే. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా । 

| పరమం పురుషం దివ్యం యాతి పార్థనుచింతయన్‌॥ 8-8 
ఫే అర్జునా! అభ్యానయోగముమతో ఏకాగ్ర చిత్తమున 
| దివ్యరూపుడైన పరమపురుషుని స్మరించువాడు అతనినే 
శే చెందును. ఆ పరమపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, 
| నర్వపోషకుడు, అనూహ్యామైనరూవము కలవాడు, 
సూర్యకాంతి సదృశ తేజోమయుడు, ఆజ్ఞానాంధకారమునకు 
| ఆవలివాడు. 


దటుదిటు దిటు బటు బటు అటు టా 


రతాద క 


ఖు. 


ప్రద తవ తన చర నర నద శద న సర నద నద శరన వర నద త శద తర వద శత శర నర నతన 
ఖ్‌ ప i 
* 56 “ఉన్నతమైన లక్ష్యాన్ని చేరదానికి 
శే అనన్యభక్తి, శ్రద్ధ అవసరం” | 
. 
ఫే. భక్తా త్వనన్యయా శక్య అహమేవంవిధో౨_ ర్జున । i 
1 జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతవ॥ 11-54 
(స 

3 పరంతపా! ఇట్టి నా విశ్వరూపమును దర్శించుటకు, కీ 
(స 

పే యథార్థముగా గ్రహించుటకు, చేరుటకు అనన్యభక్తిచేతనే శ్‌ 
(స 

ఫే. సాధ్యమగును. క 
i ప్‌ 
desks Seales Sees sessed వద వినోద వట చర పట నర ద ద వద వివ sees 


క్ర దత కటకట తర శ తట తర శద తట టక శకట ఈత టక 6 తరత 36 కటకం 
న్‌. * 
57, “మనం చేసే పనుల్ని పరమాత్మ గమనిస్తున్నాడని తెలుసుకో” '£ 
శ 
శ సర్వతః పాణిపాదం తత్‌ సర్వతోం_ క్షిశిరోముఖమ్‌ I i 
శ సరతః స వ వ్‌ కే 
వ సర్వతః (శుతిమల్లోకే సర్వమానృత్య తిష్టతి 1 13-18 స 
న్‌ * 
శ ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, a 
క్‌ శిరస్సులు, ముఖములు సర్వత్ర స్థితములై ఉన్నాయి. అతడు 
క్‌ సర్వాన్ని ఆవరించి ఉన్నాడు. స 
క్‌ స 
న్‌ కే 
న్‌. a 
శే స 
desks sles sk Sess sle కక sess తక పక నడ sess se sess కక వరన క వరవర sess 
ర తర శకట ఈడ కటక టక 6 తట శకట 6 తరత 6 కటక 36 కటక 
[ ! 
శ . “మంచి లక్షణాలను అలవాటు చేసుకో! వ్‌ 
న్‌. [09 
శ్‌ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా । 
శే మా శుచః సంపదం దైవీమ్‌ అభిజాతోరి సి పాండవ ॥ 16-5 క్ల 
న్‌. a 
౫ ఓ అర్జునా! దైవీ సంపద ముక్తిదాయకము. ఆసురీసంపద క 
శ్‌ బంధహేతువు. నీవు దైవీసంపదతో పుట్టినవాడవు. కనుక 
శ శోకింపకుము. గ 
న్‌ E 
m™™m™—™=™=™=™=™=™=™=™=™=™=—™=™_—™=_—=-—--ా 


8వ భాగం 
సందేహాలు - సమాధానాలు 


1. ప్ర. భగవద్గీతలోని మొదటి శ్లోకం ఏ పదముతో ప్రారంభ 


స 


మవుతుంది? 

భగవద్గీతలోని మొదటి శ్లోకం ధర్మము అనే పదముతో 
ప్రారంభమవుతుంది. 

“ఓ సంజయా! యుధ్గసన్నద్య్భులై, ధర్మక్షేత్రమైన 
కురుక్షేత్రమునకు జేరియున్న నా కుమారులును, 
పాందవులును ఏమి చేసిరి?” 

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః । 

మామకాః పాండవాశ్సైవ కిమకుర్వత సంజయ ॥ 1-1 


ప్ర. కృష్ణార్దునుల శంఖముల పేర్లు ఏమిటి? 
స శ్రీకృష్ణుని శంఖము పేరు - పాంచజన్యము 


అర్జునుని శంఖము పేరు - దేవదత్తము 

భీముని శంఖము పేరు - పౌొండ్రము 

ధర్మరాజు శంఖము పేరు - అనంత విజయము 

నకులుని శంఖము పేరు - సుఘోషము 

సహదేవుని శంఖము పేరు - మణి పుష్పకము 

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః । 

పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః un 1-15 
39 


(AS 


అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్టిరః 
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ॥ 1-16 


ప్ర. దుర్యోధనుడు ఏ రకమైన వ్యక్తి? 
. దుర్యోధనుడు ఒక ఆతతాయి. 


. ఆతతాయి అంటే ఎవరు? 
. అగ్నిదో గరదశ్సైవ శగస్త్రపాణిః ధనాపహః । 


క్షేతదారాపహర్తా చ షదేతే ఆతతాయినః ॥ 
ఇళ్ళకు నిప్పు పెట్టువాడు, విషాన్ని ప్రయోగించేవాడు, స్వార్థ 
బుద్ధితో నిరాయుధులను భయపెట్టడానికి ఆయుధాలను 
ధరించేవాడు, పరుల ధనాన్ని అపహరించేవాడు, పరుల 
భూములను, వనితలను, భార్యలను అపహరించువాడు - 
ఈ ఆరుగురిని ఆతతాయులు అంటారు. 


. అర్జునుడు శిష్యునిగా తనను (గ్రహించి, ఉపదేశించ 


వలసిందిగా శ్రీకృష్ణుని కోరిన శ్లోకం ఏది? (లేక) 
గీతలో శరణాగతి శ్లోకం అని దేనిని అంటారు? 


. భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 7వ శ్లోకాన్ని శరణాగతి 


శ్లోకం అంటారు. 


“కార్బణ్యదోషము (పిరికితనము)నకు లోనై నా స్వభావమును 

కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు 

దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు 

నిజముగా శ్రేయస్మరమైన దానిని తెలుపుము. నేను నీకు 
40 


శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము” 
కార్చణ్య దోషోప హత స్వభావః పృచ్చామి త్వాం ధర్మ సంమూఢ చేతా? 
యద్చేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్నే శిష్య స్తే హం శాధిమాం త్వాం ప్రపన్నమ్‌ 


. తత్త్వజ్ఞాని అంటే ఎవరు? 
. అనిత్యమైనదానికి ఉనికి లేదని, నిత్యమైనది ఎల్లప్పుడూ 


ఉంటుందని (దానికి లేకుండుట లేదని) తెలిసినవాదే 
తత్వజ్ఞాని. 

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః । 
ఉభయోరపి దృష్టోం9_ తః త్వనయోస్తత్వదర్శిభిః 2-16 


| భగవద్గీతలో ఆత్మతత్త్వ విచారణ ఎక్కడ కనిపిస్తుంది? 
ర్ట భగవద్గీతలో ఆత్మతత్వ విచారణ 2వ అధ్యాయము (సాంఖ్య 


యోగం) లోని 12వ శ్లోకం నుండి 80వ శ్లోకం వరకు 
కనిపిస్తుంది. 


స ఆత్మ ఎటువంటిది? 
. ఛేదించడానికి, దహించడానికి, తడపడానికి, శోషింప 


జేయడానికి సాధ్యముకానిది ఆత్మ ఇది నిత్యము, సర్వవ్యాపి, 
అచలము, స్థిరమైనది, శాశ్వతమైనది. 

వ్యక్తంచేయడానికి, ఊహించడానికి, మార్చడానికి సాధ్యం 
కానిది ఆత్మ. 

అచ్చేద్యో_ యమదాహ్యోలి యమ్‌ అక్షేద్యో౭ి శోష్య ఏవ చ । 
నిత్యః సర్వగతః స్థాణుః అచలో9 యం సనాతనః ॥ 2-24 


41 


బ్‌ 


10.ప్ర. 


(AS 


అవ్యక్షోల. యమచింత్యోం యమ్‌ అవికార్యోల_ యముచ్వతే। 
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ॥ 2-25 


. ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్జి (ప్రార్థించడం 


సరియేనా? 


ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. “ఆత్మ”కు ఏదీ 
అంటదు. దానికి శాంతి కలగాలని కోరుకోవడం సరియైన 
పని కాదు. కాని మరణించిన ఏ జీవికైనా సద్గతులు 
రావాలని ప్రార్థించవచ్చు. 


“ఆత్మ జరామరణములు లేనిది. ఇది ఒకప్పుడుండి 
మరొయొకవ్వుడు లేకపోవుట అనునదిలేదు. ఇది 
జన్మరహితము, నిత్యము, శాశ్వతము, సనాతనమూ 
అయినది. చంపబడినది శరీరమేకాని ఆత్మకాదు.” 


న జాయతే మియతే వా కదాచిత్‌ 

నాయం భూత్వా భవితా వా న భూయః । 

ఆజో నిత్యః శాశ్వతోం_ యం పురాణో 

న హన్యతే హన్యమానే శరీరే ॥ 

మరణం కంటే దారుణమైనది ఏది? 

గౌరవం కలవానికి అపకీర్తి మరణంకంటే దారుణమైనది. 


అకీర్తిం చాపి భూతాని కథయిషప్యంతి తేల. వ్యయామ్‌ । 
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ॥ 2-34 


42 


11 ప్ర. 


(AS 


స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? 

దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖాలపై 
ఆసక్తిలేనివాడును, రాగము, భయము, క్రోధము తొలగిన 
వాడును, స్థిరమైనబుద్ధికలవాడును అయిన వ్యక్తిని 
స్థితప్రజ్ఞుడు అంటారు. 

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః । 
వీతరాగభయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే I 2-56 


. స్టితప్రజ్ఞుని లక్షణం ఏమిటి? 
ధరా ౫ 


. తాబేలు అన్నివైపుల నుండి తన అవయవాలను ముడుచు 


కొనునట్లుగా, స్థితప్రజ్ఞుడు విషయాల నుండి ఇంద్రియాలను 
ఉపసంహరించుకొని జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుకుంటాడు. 
యదా సంహరతే చాయం కూర్మోం౨_ గానీవ సర్వశః | 

ఇంద్రియాణీంద్రియార్ధేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా॥ 2-58 


. మనిషి పతనం ఎట్లా జరుగుతుంది? 
. విషయ వాంఛలను గూర్చి ఎప్పుడూ మననం చేసేవానికి 


వానియందు అనురాగం అధికమై, అది కామంగా మారి, 
చివరకు క్రోధం అవుతుంది. క్రోధం వలన అవివేకం 
కలుగుతుంది. అవివేకం వలన మనుజుడు సత్ర్రవర్తనను 
విస్మరించి, దాని ఫలితంగా బుద్ధిని కోల్పోయి, చివరకు 
అధోగతి చెందుతాడు. 


43 


16.ప్ర. 


ధ్యాయతో విషయాన్‌ పుంసః సంగస్తేషూపజాయతే I 

సంగాత్‌ సంజాయతే కామః కామాత్‌ క్రోధో. భిజాయతే॥ 
2-62 

క్రోధాద్భృవతి సమ్మోహః సమ్మోహాత్‌ సృతివిభ్రమః | 

స్మృతి భ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి ॥ 2-68 


. ఎవనికి శాంతి లభిస్తుంది? 


ఎవడు కోరికలనన్నింటినీ త్యజించి, వాటియందు ఆసక్తిని 
విడిచిపెట్టి “నాది” అనే భావాన్ని వదులుకొని, అహంకారాన్ని 
విడిచిపెట్టి ప్రవర్తిస్తాడో, అతడు నిశ్చయంగా శాంతిని 
పొందుతాడు. 

విహాయ కామాన్‌ యః సర్వాన్‌ పుమాంశ్చరతి నిస్పృహః। 
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి nn 2-71 


. మిథ్యాచారుడు ఎవరు? 


ఎవడు కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించి, 
మనస్సులో మాత్రం విషయాలను గూర్చి చింతిస్తూ 
ఉంటాడో, అట్టివాడు మూఢచిత్తుడైన కపట వర్తనుడు. 
అతనినే మిథ్యాచారుడు అని అంటారు. 

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్‌! 
ఇంద్రియార్టాన్‌ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే! 3-6 


కర్మ మార్గంలో మోక్షాన్ని పొందినవారెవరైనా ఉన్నారా? 


44 


గళ 


18.ప్ర. 


(AS 


జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మ ద్వారా మోక్షాన్ని 
పొందారు. 

కర్మణెవ హి సంసి 
లోకసంగ్రహమేవా 


థి 


౦పశ్యన్‌ కర్తుమర్హసి 1 38-20 


£9 లలి 


మ్‌ ఆసితా జనకాదయః । 
స 


. జ్ఞానులకు నిత్య శత్రువు ఏది? 


ఎన్నటికీ చల్లారని అగ్ని వంటి కామమే జ్ఞానులకు నిత్య 
శత్రువు. 
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా | 
ఇ ఇ 
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ॥ 8-89 


పునర్జన్మ ఎవనికి ఉండదు? 

ఎవడు పరమాత్మయొక్క దివ్యమైన జన్మ కర్మలను గూర్చి 
యథార్థముగా తెలుసుకుంటాడో, అతడు దేహాన్ని విడిచిన 
పిమ్మట పరమాత్మనే చేరతాడు. అతనికి పునర్జన్మ ఉండదు. 
జన్మ కర్మ చ మే దివ్యమ్‌ ఏవం యో వేత్తి తత్త్వతః । 
త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో౭_ రున ॥ 4-9 


. పండితుడని ఎవరిని అంటారు? 


ఎవడు సర్వకర్శలను, కోరికలు, సంకల్పాలు లేకుండా 
చేస్తాడో, ఎవని సర్వకర్మలు జ్ఞానం మాత్రమే ఆధారంగా 
ఉంటాయో, అట్టివానిని పండితుడని అంటారు. 


45 


21. ప్ర. 


. యజ్ఞాలు చాలా రకాలుగా విభజించబడ్డాయి. అందులో 


22.ప్ర. 


బ్‌ 


యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్ణితాః 
జ్ఞానాగ్నిదగ్గకర్మాణం తమాహుః పండితం బుధాః॥ 4-19 


. భోజనానికి ముందు పఠించవలసిన శ్లోకములు ఏమిటి? 
. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్‌ । 


బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥ 4-24 


అహం వైశ్వానరో భూత్వా (ప్రాణినాం దేహమాగ్రితః । 
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్‌ 1115-14 


యజ్ఞాలు ఎన్ని రకాలు? 


కొన్ని - యోగ యజ్ఞాలు, (ద్రవ్యయజ్లాలు, తపోయజ్ఞాలు, 
స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాలు మొదలైనవి. వీటిని సన్వాసులు 
దృధవ్రతులై, ప్రయత్నశీలురై ఆచరిస్తున్నారు. 
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే I 
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః॥ 4-28 


కర్మసన్న్యాసం, కర్మయోగం-ఈ రెండింటిలో ఏది 
శ్రేష్టమైనద్‌? 


3 కర్మసన్వ్యాసం, కర్మయోగం - రెండూ కూడా మోక్షప్రదాలే. 


అందులో, కర్మసన్వ్యాసంకంటే కర్మయోగమే శ్రేష్టమైనది. 

సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ | 

తయోస్తు కర్మసన్న్యాసాత్‌ కర్మయోగో విశిష్యతే! 5-2 
46 


23. ప్ర. 


(AS 


నిత్య సన్యాసి అంటే ఎవరు? 

రాగద్వేషాలకు అతీతుడై ఉండేవానిని నిత్య సన్నాసి అని 
అంటారు. అట్టి ద్వంద్వరహితుడు సులభంగా సంసార 
బంధంనుండి ముక్తుడౌతాడు. 

జ్లేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి । 

నిర్దంద్వో హి మహాబాహో సుఖం బంధాత్‌ ప్రముచ్యతే ॥ ర్‌-8ి 


. మనం చేసే పాపాలను, పుణ్యాలను పరమాత్మ స్వీకరిస్తాడా? 
. మనం చేసే పాపాలను, పుణ్యాలను పరమాత్మ స్వీకరించడు. 


నాదత్తే కస్యచిత్‌పాపం న చైవ సుకృతం విభుః । 
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః।॥। 5-15 


. అనందమయుడని ఎవరిని అంటారు? 
. కామక్రోధాల వలన కలిగే ఉద్వేగాలను సహించే వ్యక్తిని 


ఆనందమయుడు అంటారు. 
శక్నోతీహైవ యః సోధుం ప్రాక్‌శరీరవిమోక్షణాత్‌ । 
కామక్రోధోధృవం వేగం స యుక్తః స సుఖీ నరః॥ 5-28 


స నిత్యముక్తుడంటే ఎవరు? 
(| ఇంద్రియమనోబుద్దులను స్వాధీనం చేసుకొని, మోక్షాసక్తుడై, 


నిత్యం మననం చేస్తూ, కోరికలు, భయం, కోపం లేకుండా 
ఎవడు ఉంటాడో అట్టివానిని నిత్యముక్తుడు అంటారు. 


47 


యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః I 
విగతేచ్చాభయ క్రోధో యః సదా ముక్త ఏవ సః ॥ 5-28 


. యోగారూఢుడని ఎవరిని అంటారు? 
. ఇంద్రియ విషయాలయందు, కర్మలయందు ఆసక్తిని వదలి, 


సర్వసంకల్పాలను పరిత్యజించిన వానిని యోగారూఢుడు 
అంటారు. 

యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్ఞతే । 
సర్వసంకల్ప సన్వ్యాసీ యోగారూఢస్తదోచ్యతే ॥ 6-4 


. ప్రతి వ్యక్తికి బంధువు ఎవరు? శత్రువు ఎవరు? 


దేహాన్ని ఇంద్రియాలను, మనస్సును తీవ ప్రయత్నంతో 
జయించినవాడు తానే తనకు బంధంవు. అట్లు 
జయింపనివాడు తానే తనకు శత్రువు. 
బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః | 
ఆనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్‌ ॥ 6-6 


. యోగ సిద్ధిని పొందినవాడు ఎట్లా ఉంటాడు? 


యోగసిద్ధిని పొందినవాడు బాగా నిగహింపబడిన తన 
చిత్తాన్ని ఆత్మయందే లగ్నం చేసి, సమస్త విషయవాంఛల 
నుండి నివృత్తుడయి ఉంటాడు. 

యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్టతే । 

నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ॥ 6-18 


48 


80.ప్ర. మనస్సును ఏ విధంగా నిగ్రహించుకోవచ్చును? 

స. నిస్సందేహంగా మనస్సు చంచలమైనది. నిగ్రహించడానికి 
దుస్సాధ్యమైనది. అయినా, దానిని అభ్యాస, వైరాగ్యాలచేత 
నిగ్రహించవచ్చు. 
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌ । 
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే 1 6-35 


81.ప్ర. ప్రకృతి ఎన్ని విధాలు? అవి ఏమిటి? 

స. ప్రకృతి రెండు రకాలు - అపరా ప్రకృతి, పరా ప్రకృతి. 
అందులో మొదటిదైన అపరా ప్రకృతి - భూమి, జలము, 
అగ్ని వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, 
అని ఎనిమిది విధాలుగా విభజింపబడియుంది. 
దీనికంటే వేరైనది, జీవరూపమైనది, జగత్తును ధరించేది 
అయిన మరియొక ప్రకృతిని పరాప్రకృతి అని అంటారు. 
ఈ రెండు ప్రకృతులలోను పరా ప్రకృతి శ్రేష్టమైనది. 
భూమిరాపోల నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ। 
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ॥ 7-4 
అపరేయమితస్వన్యాం ప్రకృతిం విద్ది మే పరామ్‌ | 
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్‌ ॥ 7-5 


32.ప్ర. పరమాత్మను ఎవరెవరు సేవిస్తారు? 


స. బాధలలోనుండి బయటపడాలని కోరుకునేవాడు (ఆర్హుడు), 
పరమాత్మను తెలుసుకోవాలని కోరుకునేవాడు (జిజ్ఞాసువు), 


49 


38.ప్ర. 


బ్‌ 


34. ప్ర. 


బ్‌ 


వివిధ విషయములకు చెందిన కోరికలను కోరుకునేవాడు 
(అర్థకాముడు), పరమాత్మను తెలుసుకొనినవాడు (జ్ఞాని) 
అను నాలుగు విధాలైన పుణ్యాత్ములు పరమాత్మను సేవిస్తూ 
ఉంటారు. 

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో౨_ ర్గున | 

ఆరో జిజ్ఞాసురర్భార్ధీ జ్ఞానీ చ భరతర్షభ ॥ 7-16 


మన కోరికలను తీర్చే దేవతలకు ఆ శక్తి ఎవరి నుండి 
లభించింది? 

మన కోరికలను తీర్చే దేవతలకు ఆ శక్తి పరమాత్మ నుండి 
లభించింది. 

స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే I 

లభతే చ తతః కామాన్‌ మయైవ విహితాన్‌ హి తాన్‌ ॥ 7-22 


(బ్రహ్మము, అధ్యాత్మము, అధిభూతము, అధి దైవము, అధి 
యజ్ఞము అంటే ఏమిటి? 


. నాశనం లేనిది, అన్నింటికంటే గొప్పది అయినది బ్రహ్మము. 


దేహంలో జీవరూపంలో ఉన్నది అధ్యాత్మము. 
ఉత్పత్తి, నాశనము లక్షణంగాగల పదార్థం అధిభూతము. 


సమస్త ప్రాణుల ఇంద్రియాలకు శక్తిని ప్రసాదిస్తూ, 
సూర్యలోకంలో నివసించే హిరణ్యగర్భుడు అధిదైవము. 


50 


85. ప్ర. 


(AS 


సమస్త యజ్ఞములకు అధిష్టాత అయి, ఈ శరీరమందు 
ఉండు పరమాత్మ (విష్ణువు) అధియజ్ఞము. 

అక్షరం బ్రహ్మ పరమం స్వభావో౭_ ధ్యాత్మముచ్యతే 1 
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ॥ 8-8 
అధిభూతం క్రరో భావః పురుషశ్చాధిదైవతమ్‌ । 
అధియజ్ఞో౨_ హమేవాత్ర దేహే దేహభృతాం వర ॥ 8-4 


బ్రహ్మచారి అనగా ఎవరు? 


బ్రహ్మ అనగా వేదము అని అర్థము. వేదోక్తములైన 
నియమములను ఆచరించువానిని బ్రహ్మచారి అంటారు. 


. మోక్షం అంటే ఏమిటి? 
క పరమాత్మను జేరుకోవడాన్ని మోక్షం అంటారు. 


. ఎవరికి మోక్షం లభిస్తుంది? 
3 సర్వేంద్రియాలను నిగ్రహించి, మనస్సును హృదయము 


నందు నిలిపి, ప్రాణమును శిరస్సునందు స్థిరముగా 
ఉంచి, ధ్యానమునందు నిమగ్నుడై “ఓం”కారాన్ని ఉచ్చరిస్తూ, 
పరమాత్మను స్మరిస్తూ, దేహాన్ని త్యాగం చేసేవానికి మోక్షం 
తప్పక లభిస్తుంది. 

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ । 
మూర్థ్యాధాయాత్మనః ప్రాణమ్‌ ఆస్థితో యోగధారణామ్‌ ॥ 8-12 


51 


38. ప్ర. 
.* “ఓంకారాన్ని ఉచ్చరిస్తూ, పరమాత్మను స్మరిస్తూ, దేహత్యాగం 


చివరి ప్రయాణ కాలంలో ఏమి చేసుకోవాలి? 


చెయ్యాలి. అప్పుడు అతనికి మోక్షం తప్పక లభిస్తుంది. 
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌ మామనుస్మరన్‌ | 
యః ప్రయాతి త్యజన్‌ దేహం స యాతి పరమాం గతిమ్‌! 8-10 


. ఎవరికి పునర్జన్మ ఉండదు? 
. పరమసిద్ధిని పొందిన మహాత్ములు పరమాత్మను జేరిన పిదప, 


వారికి పునర్జన్మ ఉండదు. 
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్‌ I 
నాప్పువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ॥ 8-15 


గ పునరావృత్తి ఎవరికి ఉంటుంది? 
3 (బ్రహ్మ లోకము లగాయతు సమస్త లోకములకు, 


వాటన్నిటిలోని జీవులకు పునర్జన్మ ఉంటుంది. 
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఐ_ర్లున । 
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే nn 8-16 


. యుగములయొక్క కాలప్రమాణం ఎంత? 
కృతయుగము - 17,28,000 సం॥లు 


త్రేతాయుగము - 12,96,000 సం॥లు 
ద్వాపరయుగము - 8,64,000 సం॥లు 


52 


42. ప్ర. 


(AS 


కలియుగము - 4,32,000 సం॥లు 
మొత్తం = 1 మహాయుగము = 43,20,000 సం॥లు 
1 మన్వంతరము = 71 మహాయుగములు + 
1 కృతయుగము 
= 30,84,48,000 సం॥లు. 
1 కల్పము = 14 మన్వంతరములు + 1 కృతయుగము 
= 4,32,00,00,000 సం॥లు 


బ్రహ్మగారి పగలు, రాత్రి - కాలప్రమాణం ఎంత? 


. బ్రహ్మగారి 1 పగలు = 1 కల్పము 


= 1000 మహాయుగములు 

= 4,32,00,00,000 సం॥లు 
(బ్రహ్మగారి 1 రాత్రి = 1 కల్పము 

= 1000 మహాయుగములు 

= 4,32,00,00,000 సం॥లు 


(బ్రహ్మగారి ఒక రోజు = 1 పగలు + 1 రాత్రి 

= 8,64,00,00,000 సం॥లు 
బ్రహ్మదేవుని పగటికాలపు ప్రారంభంలో సృష్టి జరుగుతుంది. 
(బ్రహ్మదేవుని రాత్రికాలవు ప్రారంభంలో ప్రలయము 


సంభవిస్తుంది. 


53 


43. ప్ర. 


గళ 


సహస్రయుగపర్యంతమ్‌ అహర్యద్హహ్మ్నణో విదుః । 
రాత్రిం యుగసహస్రాంతాం తే. హోరాత్రవిదో జనాః ॥ 8-17 


పరమపురుషుని ఏ విధంగా పొందవచ్చును? 
పరమాత్మను అనన్యమైన భక్తితోనే పొందగలరు. 
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్వనన్యయా । 
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్‌ ॥ 8-22 


. పునర్జన్మ, జన్మరాహిత్యము ఎప్పుడు సంభవిస్తాయి? 


విశ్వంలో శుక్లము, కృష్ణము అని రెండు మార్గాలు 
ఉన్నాయి. కృష్ణమార్గములో గతించిన వారికి పునర్జన్మ 
ఉంటుంది. శుక్ల మార్గములో గతించిన వారికి పునర్జన్మ 
ఉండదు. 

శుక్తకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే | 

ఏకయా యాత్యనావృత్తిమ్‌ అన్యయావర్తతే పునః ॥ 8-26 


. ఎవరి యోగక్షేమాలను పరమాత్మ వహిస్తాడు? 


అనన్య చిత్తంతో పరమాత్మను గూర్చి ఆలోచిస్తూ, నిరంతరం 
ధ్యానిస్తూ ఉపాసన చేసేవారి యోగక్షేమాలను పరమాత్మ 
వహిస్తాడు. 

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే I 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌॥ 9-22 


54 


46. ప్ర. 
. కోరికలతో కామ్య దేవతలను పూజించడం అత్యుత్తమం 


47.ప్ర. 
. నిర్మలమైన బుద్ధిగల భక్తుడు భక్తితో సమర్పించే పత్రాన్నిగాని, 


కోరికలతో కామ్య దేవతలను పూజించడం సబబేనా? 


కాదు. 
యేం. ప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్నితాః। 
తేల పి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్‌ ॥ 9-283 


పరమాత్మ వేటిని ప్రీతితో స్వీకరిస్తాడు? 


పుష్పాన్నిగాని, ఫలాన్నిగాని, ఉదకాన్నిగాని పరమాత్మ 
ప్రీతితో స్వీకరిస్తాడు. 

పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్తా ప్రయచ్చతి ॥ 
తదహం భక్యుపహృతమ్‌ అశ్నామి ప్రయతాత్మనః ॥ 9-26 


. వేటిని పరమేశ్వరార్పణముగా చేయాలి? 
. భక్తుడు తాను చేసే ప్రతి పనిని, భుజించే ప్రతి ఆహారాన్ని, 


హోమం చేసే ప్రతి ద్రవ్యాన్ని అర్పించే ప్రతి దానాన్ని 
ఆచరించే ప్రతి తపస్సును పరమేశ్వరార్పణంగా చేయాలి. 
యత్మరోషి యదశ్నాసి యజ్ఞాహోషి దదాసి యత్‌ | 

యత్తపస్యసి కౌంతేయ తత్మురుష్వ్ప మదర్పణమ్‌ ॥ 9-27 


. పరమాత్మను పొందటానికి ఏమి చేయాలి? 
. పరమాత్మయందు మనస్సును లగ్నం చేయాలి. భక్తి కలిగి 


ఉందాలి. పరమాత్మను పూజించాలి. పరమాత్మకు 
నమస్మరించాలి. ఆత్మను పరమాత్మయందే నిలిపి ఉంచాలి. 


55 


52. ప్ర. 


ఈ విధంగా చేసినవాడు పరమాత్మను తప్పక జేరగలడు. 
మన్మనా భవ మద్భకో మద్వాజీ మాం నమస్సురు । 
మామేవైప్యసి యుకైవమ్‌ ఆత్మానం మత్సరాయణః 9-34 


. సర్వపాపాల నుండి విముక్తి ఎవరికి లభిస్తుంది? 


పరమాత్మను జన్మరహితునిగను, సనాతనునిగను, సర్వలోక 
మహేశ్వరునిగను తెలుసుకొను జ్ఞానికి సర్వపాపాల నుండి 
విముక్తి లభిస్తుంది. 

యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్‌ । 
అసమ్య్మూఢః స మర్వేషు సర్వపాపైః ప్రముచ్యతే ॥ 10-8 


. సరైన భక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? 


భక్తులు వరమాత్మయందు లగ్నమైన మనను 
కలిగియుంటారు. పరమాత్మయందే తమ ప్రాణాలను నిలిపి 
ఉంచుతారు. పరమాత్మను గూర్చి ముచ్చటించుకుంటూ, 
ఒకరికొకరు ఉపదేశాలు గావించుకుంటూ (బ్రహ్మానందాన్ని 
అనుభవిస్తూ ఉంటారు. 

మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరమ్‌ । 
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ॥ 10-9 


ఏ వస్తువునైనా పరమాత్మ అంశానికి చెందినదిగా ఏ విధంగా 
గుర్తించవచ్చు? 


56 


(AS 


54. ప్ర. 


బ్‌ 


కాంతివంతమై, శక్తివంతమై, ఐశ్వర్యయుక్తమైన, లోకంలో 
ప్రతి వస్తువూ పరమాత్మ తేజస్సులోని అంశం వలన 
ఉద్భవించినదిగా గుర్తించవచ్చు. 

యద్యద్విభూతిమత్‌ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా | 
తత్తదేవావగచ్చ త్వంమమ తేజోం9_ శసంభవమ్‌ 1 10-41 


. అర్జునుడు విశ్వరూపాన్ని ఎప్పుడు చూడగల్లాడు? 


అర్జునుడు స్టూలనేత్రాలతో విశ్వరూపాన్ని దర్శింపలేడని 
చెప్పి, శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు. 
దీని సహాయంతో విశ్వరూపాన్ని చూడగల్లాడు. 

నతు మాం శక్యసే ద్రష్టుమ్‌ అనేనైవ స్వచక్షుషా । 

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్‌॥ 11-8 


పరమాత్మ సాక్షాత్మారం దేనివలన మాత్రమే సాధ్యం 
అవుతుంది? 

పరమాత్మ సాక్షాత్మారం అనన్యమైన భక్తివలన మాత్రమే 
సాధ్యమవుతుంది. 

భక్తా త్వనన్యయా శక్య అహమేవంవిధో౨. ర్గున I 

జ్ఞాతుం ద్రుష్టుం చ తత్వేన ప్రవేష్ణుం చ పరంతప॥ 11-54 


. పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరు? 


ఎల్లప్పుడం సంతోషంగా ఉందేవాదడును, పరమేశ్వ 
57 


రార్బణముగా కర్మలను చేయువాడును, మనో నిగ్రహము 
కలిగి ఉండి స్థిరమైన, నిశ్చయాత్మకమైన స్వభావము కలిగి, 
మనస్సును, బుద్దిని పరమేశ్వరునికి అర్పించిన భక్తుడు 
పరమాత్మకు అత్యంత ప్రీతి పాత్రుడు. 


స్నేహితులను, శత్రువులను, గౌరవమును, అగౌరవమును, 
చలిని, వేడిని, సుఖమును, దుఃఖమును, నిందలను, 
పొగడ్తలను, సమానముగా భావించువాడు పరమాత్మకు 
అత్యంత ప్రీతిపాత్రుడు. అంతేగాక సంసార బంధములలో 
చిక్కుకొననివాడును, మౌనముగా ఉండువాడును, లభించిన 
దానితో సంతుష్టిని చెందువాడును, నిత్యమూ ఒకేచోట 
ఉండనివాడును, మనన్సు చలించనివాడును, 
పరమాత్మయెడల భక్తిప్రపత్తులుగల మానవుడు పరమాత్మకు 
అత్యంత ప్రీతిపాత్రుడు. 

సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః । 
మయ్యర్చితమనోబుద్దిః యో మద్భక్తస్స మే ప్రియః ॥ 12-14 
సమశ్ళత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః । 
శీతోష్టసుఖదుఃఖేషు సమస్సంగవివర్ణితః ॥ 12-18 
తుల్యనిందాస్తుతిర్మానీ సంతుష్ణో యేన కేనచిత్‌ । 

అనికేతః స్థిరమతిః భక్తిమాన్‌ మే ప్రియో నరః ॥ 12-19 


56.(ప్ర. క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞుడని ఎవరిని అంటారు? 


58 


(AS 


దేహాన్ని క్షేత్రమని అంటారు. ఈ దేహాన్ని సంపూర్ణముగా 
తెలిసినవానిని (ఆత్మను) క్షేత్రజ్ఞుడని అంటారు. 

ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే 

ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ 183-2 


. ఇంద్రియములు, అంతఃకరణము, ప్రాణములు - అవి ఏవి? 


కర్మేంద్రియములు - 85 : 1. వాక్కు 2. చేతులు 
8. పాదములు 4. మూత్రనాళము 5. మలవిసర్ణకము. 
జ్ఞానేంద్రియములు - 85: 1. చర్మము 2. నేత్రములు 
8. చెవులు 4. జిహ్వ (నాలుక) 5. ముక్కు 
అంతఃకరణము - 4: 1. మనస్సు 2. బుద్ధి 3. చిత్తము 
4. అహంకారము. 

ప్రాణములు - 5 : 1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 
4. ఉదానము 5. సమానము. 


స్ట యథార్థదర్శి అని ఎవరిని అంటారు? 


ఆయా ప్రాణుల శరీరాలు నశించిననూ, సమస్త జీవులలోను 
వ్యాపించి ఉండే పరమాత్మను నాశరహితునిగా చూసేవానిని 
యథార్థదర్శి అంటారు. 

సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరమ్‌ । 
వినశ్యత్స్వువినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ॥ 13-28 


59 


59. ప్ర. 


(AS 


జీవుడు దేని ఆధారంగా శరీరంలో ఉంటాడు? 
సత్వరజస్తమో గుణాల ఆధారంగా జీవుడు శరీరంలో 
బంధించబడి ఉంటాడు. 

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః । 

నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్‌ ॥ 14-5 


. సత్వగుణం జీవుని ఏ విధంగా బంధిస్తుంది? 


సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశకమైనది, దోషరహితమైనది. 
సుఖమునందును, జ్ఞానమునందును ఆసక్తి ద్వారా అది 
జీవుని బంధిస్తుంది. 

తత్ర సత్వం నిర్మలత్వాత్‌ ప్రకాశకమనామయమ్‌ । 
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ॥ 14-6 


. రజోగుణం జీవుని ఏ విధంగా బంధిస్తుంది? 
. రజోగుణము కోరికలకు, ఆసక్తికి కారణము. కర్మలయందు 


ఆసక్తి ద్వారా అది జీవుని బంధిస్తుంది. 
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్‌ । 
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్‌ ॥ 14-7 


. తమోగుణం జీవుని ఏ విధంగా బంధిస్తుంది? 
. తమోగుణము అజ్ఞానము నుండి పుడుతుంది. అలసత్వము, 


నిద్ర ద్వారా జీవుని బంధిస్తుంది. 
60 


61 ప్ర. 


స 


తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్‌ I 
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ॥ 14-8 


. గుణాతీతుడు ఎవరు? 


సుఖమును, దుఃఖమును సమానముగా గ్రహించువాడును, 
ఇష్టమై నదానిని, అనిష్టమైనదానిని నమానముగా 
స్వీకరించువాడును, నిందలకు, పొగడ్తలకు సమానముగా 
స్పందించువాడును, మట్టి పెళ్ళ, రాయి, బంగారము 
మొదలైన అన్నిటియందును సమదృష్టి కలిగిన వాడును, 
నిత్యము ఆత్మ తత్వమునందు లగ్నమైనవాడును అగు ధీరుడే 
గుణాతీతుడు. 


మానావమానములయందును, శ[త్రుమిత్రపక్షముల 
యందును సమభావము కలిగిన సర్వకర్మపరిత్యాగిని 
గుణాతీతుడంటారు. 

సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః I 
తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః 1 14-24 
మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః । 
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ॥ 14-25 


పరమపదం యొక్క లక్షణం ఏమిటి? 
పరమపదాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైన 


61 


67. ప్ర. 


తేజోమూర్తులెవరును ప్రకాశింపచేయలేరు. పరమపదాన్ని 
జేరినవారికి పునర్జన్మ ఉందదు. 

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః । 
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ॥ 15-6 


. పునర్జన్మ సమయంలో ఏమి జరుగుతుంది? 


వాయువు పరిమళాలను ఒక ప్రదేశమునుండి ఇంకొక 
ప్రదేశానికి తీసుకొనిపోవునట్లు, జీవుడు ఒక దేహాన్ని విడిచి 
మరొక దేహాన్ని పొందునపుడు, తనవెంట ఇంద్రియాలను, 
మనస్సును తీసుకొని ప్రయాణిస్తాడు. 

శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్రామతీశ్వరః । 
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్థానివాశయాత్‌ ॥ 15-8 


. మన శరీరంలో ఉండే జరరాగ్నినికి అధిదేవత ఎవరు? 


మన శరీరంలో ఉండే జఠరాగ్నికి అధిదేవత వైశ్వానరుడు 
అనే పేరుతో ఉన్న పరమాత్మ. 


అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః । 
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్‌ 1115-14 
వైశ్వానరుని రూపంలో ఉన్న పరమాత్మ ఏ రకమైన 
ఆహారాలను జీర్ణం చేస్తాడు? 


62 


స 


68. ప్ర. 


A 


వైశ్వానరుని రూపంలో ఉన్న పరమాత్మ నాలుగు విధాలైన 
ఆహారాలు జీర్ణం చేస్తాడు. అవి - 
భక్ష్యములు - దంతములతో నమిలి తినేవి 

(అన్నము, రొట్టె మొ॥నవి.) 


భోజ్యములు - నమలకయే నేరుగా స్వీకరించేవి 
(పాలు, పెరుగు మొ॥నవి.) 


లేహ్యములు - నాలుకతో ఆస్వాదించేవి 
(తేనె, పచ్చళ్ళు మొ॥నవి.) 

చోష్యములు ఇ పీల్చుచూ ఆరగించేవి 
(పండ్లు, చెజికు మొ॥నవి.) 


క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు ఎవరు? 


స. సమస్త భూతములను “క్షరుడు” అని అంటారు. పరమేశ్వరుని 


మాయాశక్తిని “అక్షరుడు” అంటారు. పరమాత్మను 
పురుషోత్తముడు అంటారు. 

ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవ చ । 

క్షరః సర్వాణి భూతాని కూటస్లో౭. క్షర ఉచ్యతే ॥ 1-16 
ఉత్తమః పురుషస్త్యన్యః పరమాత్మేత్యుదాహృత : । 

యో లోకత్రయామావిశ్య బిభర్యవ్యయ ఈశ్వరః ॥ 15-17 
యస్మాత్‌ క్షరమతీతోల_ హమ్‌ అక్షరాదపి చోత్తమః । 
అతో౨_స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ॥ 15-18 


63 


69.ప్ర. దైవీ సంపద ఏమిటి? 


A 


ణం 


నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగనిష్ట, 
దాతృత్వము, బాహ్యేంద్రియ నిగ్రహము, యజ్ఞము, 
వేదాధ్యయనము, తపస్సు, బుజుత్వము. అహింస, సత్యము, 
క్రోధరాహిత్యము, త్యాగబుద్ద్ధి, శాంత స్వభావము, పరనింద 
చేయకుండుట, భూతదయ, విషయముల యందనాసక్తి, 
మృదుత్వము, లజ్జ, నిశ్చలబుద్ధి వంటి సుగుణములు, ప్రతిభ, 
ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, 
అహంకారములేకుండుట, మొదలగు గుణములు - వీటిని 
దైవీ సంపద అంటారు. 

అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః I 

దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆరవమ్‌ 1 16-1 
అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునమ్‌ । 
దయాభూతేష్వలోలుప్త్రం మార్దవం హ్రీరచాపలమ్‌ ॥ 16-2 
తేజః క్షమా ధృతిః శౌచమ్‌ అద్రోహో నాతిమానితా। 
భవంతి సంపదం దైవీమ్‌ అభిజాతస్య భారత ॥ 16-83 


. అసురీ సంపద ఏమిటి? 
. దాంబికము, గర్వము, అభిమానము, కోధము, 


పరుషత్వము, అవివేకము మొదలగు గుణములను ఆసురీ 
సంపద అంటారు. 


64 


దంభో దర్చోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ । 
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‌ ॥ 16-4 


. నరకానికి ద్వారాలు ఏమిటి? 


కామక్రోధలోభాలు మనుజుని నాశనం చేస్తాయి. అందుచేత 
ఆ మూడింటిని నరకానికి ద్వారాలు అంటారు. 

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః । 

కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్‌ ॥ 16-21 


. శరీరంతో చేసే తపస్సు ఏమిటి? 


దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను 
పూజించుట, పవిత్రత, బుజుత్వము, (బ్రహ్మచర్యము, 
అహింస - వీటిని శరీరంతో చేసే తపస్సు అంటారు. 
దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచమార్డవమ్‌ । 
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ॥ 17-14 


. వాక్కుతో చేసే తపస్సు ఏమిటి? 


ఇతరుల మనస్సులను నొప్పింపకుండుట, సత్యమును, 

వియమును హితమును పలుకుట, వేదములను 

అధ్యయనము చేయుట, వేదములను శిష్యులకు బోధించుట 

- వీటిని వాక్కుతో చేసే తపస్సు అంటారు. 

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌! 

స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయమ్‌ తప ఉచ్యతే mn 17-15 
65 


76. ప్ర. 


(AS 


| మనస్సుతో చేసే తపస్సు ఏమిటి? 


చిత్తప్రసన్నత, శాంత స్వభావము, మౌనము, ఆత్మనిగ్రహము, 
అంతఃకరణ శుద్ధి - వీటిని మనస్సుతో చేసే తపస్సు అని 
అంటారు. 

మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః | 
భావసంశుద్ధిరిత్యేతత్‌ తపో మానసముచ్యతే 1 17-16 


. సాత్త్విక దానం అంటే ఏమిటి? 


దానం చేయుట తన కర్తవ్యంగా భావించి, దేశకాల 
పాత్రాలకు అనుగుణంగా, తనకు ఉపకారం చేయనివారికి 
కూడా ఇచ్చే దానాన్ని సాత్విక దానమని అంటారు. 
దాతవ్యమితి యద్దానం దీయతే£. నుపకారిణే । 

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్తికం స్కృతమ్‌॥ 11-10 


రాజస దానం అంటే ఏమిటి? 

ప్రత్యుపకారాన్ని ఆశించి గాని, ఫలాపేక్షతో గాని, అతి 
కష్టముతో గాని ఇచ్చే దానాన్ని రాజస దానమని అంటారు. 
యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః । 

దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం సృతమ్‌ ॥ 17-21 


. తామసిక దానం అంటే ఏమిటి? 


దానమునకు యోగ్యముకాని (వ దేశమునందును, 
66 


కాలమునందును, అగౌరవముగాను, అనాదర భావముతోను, 
అపాత్రులకు ఇచ్చే దానాన్ని తామస దానము అంటారు. 
అదేశకాలే యద్దానమ్‌ అపాత్రేభ్యశ్చ దీయతే । 
అసతృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్‌ ॥ 17-22 


. పరబ్రహ్మను ఏయే పదాలతో సూచించవచ్చు? 


ఓం, తత్‌, సత్‌ అను మూడు పదములతో పరబ్రహ్మను 
సూచించవచ్చును. 

ఓం తత్పదితి నిర్దేశో బ్రహ్మణస్రివిధః స్మృతః | 
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ॥ 17-28 


. సన్వాాసానికి, త్యాగానికి భేదం ఏమిటి? 


జ్యోతిష్టోమాది కామ్యకర్మలను పరిత్యజించడాన్ని సన్యాసము 
అని అంటారు. సర్వకర్మభ లములను త్యజించడాన్ని 
త్యాగమని అంటారు. 

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః | 
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్తాగం విచక్షణాః 1 18-2 


. మనిషిని పవిత్రం చేసేవి ఏమిటి? 


యజ్ఞములు, దానములు, తపస్సు మనిషిని వవిత్రం 
చేస్తాయి. అందుచేత వాటిని అనుష్టించవలసినదే. 


67 


యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్‌ । 
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్‌ ॥ 18-5 


. జీవన విధానం ఎట్లా ఉండాలని గీత బోధిస్తోంది? 


ఆదర్శవంతమైన జీవనాన్ని గడపాలని కోరుకునేవాడు 
నిర్మలమైనబుద్ధిని కలిగియుండాలి. ధైర్యంతో మనస్సును 
నిగహించుకొని, విషయ సుఖాలను పరిత్యజించి, 
రాగద్వేషాలను వినర్జించి, ఒంటరిగా ఉంటూ, 
మితావోరిద్లై, మనోవాక్కాయములను అదుపులో 
ఉంచుకొని, నిరంతరము ధ్యానయోగములో ఉంటూ, 
విరాగియై, అహంకార, బల, దర్ప, కామ, కోధములు 
లేనివాడై, లౌకికమైన విషయములయందు ఆసక్తిని 
విడిచిపెట్టి, “నాది” అను భావము లేనివాడై, శాంతచిత్తుడై, 
జీవితమును గడపవలెను. 

బుద్దా విశుద్ధయా యుకో ధృత్యాత్మానం నియమ్య చ। 
శబ్బాదీన్‌ విషయాన్‌ త్యక్వా రాగద్వేషా వ్యుదస్య చ ॥ 18-51 
వివిక్తసేవీ లఘ్వాళశీ యతవాక్కాయమానసః । 
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాగ్రితః ॥ 18-52 
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్‌ । 
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే॥ 1-౫ 


68 


82. ప్ర. 


స 


84. ప్ర. 


(AS 


శరణాగతి వలన ఏమి లభిస్తుంది? 

పరమాత్మను శరణు కోరినవానికి పరమశాంతి, మోక్షము 
లభిస్తాయి. 

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేల_ ర్గున తిష్టతి I 

భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూధాని మాయయా ॥ 18-61 
తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత | 

తత్రసాదాత్‌ పరాం శాంతిం స్థానం ప్రాప్సుసి శాశ్వతమ్‌ ॥ 18-62 


. గీతోపదేశం అయిన తర్వాత అర్జునుడు ఏమి అన్నాడు? 


శ్రీకృష్ణపరమాత్మ యొక్క అనుగ్రహము వలన, తన యొక్క 
అవివేకము తొలగినదనియు, జ్ఞానము లభించినదనియు, 
సందేహములన్నియూ తీరినవనియు, పరమాత్మ ఆజ్ఞను 
శిరసావహించెదననియు అన్నాడు. 

నష్ణో మోహః స్ఫృతిర్లబ్దా త్వత్రసాదాన్మయాచ్యుత । 
స్థితోల_ స్మి గతసందేహః కరిష్యే వచనం తవ ॥ 18-73 


ఏకశ్లోకీ గీత అని ఏ శ్లోకాన్ని అంటారు? దీనిద్వారా 
సంజయుడు చెప్పిన గీతా సారాంశం ఏమిటి? 


18వ అధ్యాయంలోని 78వ శ్లోకాన్ని ఏకళ్లోకీ గీత 
అంటారు. 


69 


“'యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఎక్కడ 
ఉంటారో, అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు 
నీతి ఉంటాయి. ఇది సంజయుడు చెప్పిన గీతాసారాంశము. 
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్టో ధనుర్ధరః I 

తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ॥ 18-78 


“త్వదీయం వస్తు గోవింద! తుభ్యమేవ సమర్పయే ॥” 
“హే గోవింద! నీ వస్తువును నీకే సమర్పిస్తున్నాను.” 


70 


| శ్రీ వేదభారతి 

వేదశబ్ద పరిరక్షణకు, వేదవిజ్ఞాన ప్రచారానికి ఏర్పడిన ధార్మిక సంస్థ శ్రీవేదభారతి. 

బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని పిలవబడే 
నాలుగు వేదాలకు సుమారు 1131 శాఖలు ఉండేవని మన ప్రాచీన గ్రంథాల 
ద్వారా తెలుస్తోంది. కాని నేడు 13 వేదశాఖలు మాత్రమే లభిస్తున్నాయి. ఈ 13 
శాఖలలోను, 7 శాఖలకు మాత్రమే గురుశిష్యపరంపర కొనసాగుతోంది. 
మిగిలిన 6 శాఖలు పాక్షికంగా మాత్రమే లభిస్తున్నాయి. ఈ విధంగా మన 
ప్రాచీన భారతీయ విజ్ఞానంలో 99% పైగా పోగొట్టుకున్నాము. 

వేద విజ్ఞానాన్ని అత్యవసరంగా పరిరక్షించుకోవడానికి శ్రీ వేదభారతి 
ఆధునిక కంప్యూటర్‌ టెక్నాలజీని ఎన్నుకొంది. అందులో - రికార్డింగ్‌ ద్వారా 
వేద మంత్ర ఉచ్చారణను జాగ్రత్త చేయడానికి కృషిచేస్తోంది. మిగిలి ఉన్న 
వేదశబ్దాన్ని రికార్డింగ్‌ చేస్తే సుమారు 3,000 గంటలు కావచ్చునని అంచనా 
వేయగా, ఇప్పటికి సుమారు 900 గంటలు పూర్తి అయింది. 200 పైగా 
ఆడియో/మల్టీమీడియా సిడిలరూపంలో అందుబాటులోనికి తీసుకొనివచ్చింది. 
వేదాలపై శాస్త్రీయ పరిశోధన & ప్రచురణ : 

వేదాలలో ఆధునిక శాస్త్రీయ సాంకేతిక విషయాలను వెలుగులోనికి 
తీసుకువచ్చే ప్రయత్నంలో “వేదంలో కంప్యూటర్‌ విజ్ఞానం”, “వేదశాస్రాలలో 
ఆధునిక శాస్త్రీయ రహస్యాలు”, “భూ కంపాలను ముందుగా పసిగట్ట గల్గుట 
సాధ్యమా?” మొదలైన అత్యున్నత (శ్రేణి పరిశోధనా గ్రంథాలతో బాటు, 
“వేదగణితం” వంటీ సిడి/డివిడిలను కూడా శ్రీవేదభారతి వెలువరించడం జరిగింది. 
వైదిక గణితం బోధన : 

టి.టి.డి. మరియు భక్తి టీ.వి. ఛానల్స్‌ ద్వారా లక్షలాదిమంది 
విద్యార్థులకు వేదగణితం, వేదవిజ్ఞానం వంటి విషయాలు పరిచయం 
చేయబడుతున్నాయి. విద్యార్థులకు అందుబాటులో ఉండేట్లుగా వైదిక గణితం 
ప్రచురించడం జరిగింది. ఈ కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
“బంగారునంది” బహుమతిని అందించింది. 
అభ్యర్థన : 

శ్రీ వేదభారతి చేస్తున్న కృషికి అందరూ చేయూతనందించవలసిందిగా 
ప్రార్థన!!! 


